పరిశుద్దాత్మలో 
బాప్తిస్మం 





ఆశిష రాయిచూర్‌ 


BOS పంపిణీ SHO మాతమే 


ఆల్‌ పీపుల్స్‌ చర్‌) & SOD & (C325, బెంగళూరు, ఇండియా ముదించి పంపిణీ DOA. 
మొదటి ఎడిషన్‌ ము[దించబడింది: నవంబర్‌ 2018 
తెలుగు అనువాదం - డిజిటల్‌ విడుదల జనవరి 2021 


Contact Information: 

All Peoples Church & World Outreach, 

# 319, 2nd Floor, 7th Main, HRBR Layout, 2nd Block, Kalyan 
Nagar, Bangalore 560043 Karnataka, INDIA 


Phone: +91-80-25452617 
Email: bookrequest@apcwo.org 
Website: apcwo.org 


Unless otherwise indicated, all Scripture quotations are taken from the Holy Bible, New King James Version. 
Copyright © 1982 by Thomas Nelson, Inc., Used by permission. All rights reserved. 


Biblical definitions, Hebrew and Greek words and their meanings are drawn from the following 
resources: 

Thayer's Greek Definitions. Published in 1886, 1889; public domain. 

Strong's Hebrew and Greek Dictionaries, Strong's Exhaustive Concordance by James Strong, S.T.D., 
LL.D. Published in 1890; public domain. 

Vine's Complete Expository Dictionary of Old and New Testament Words, © 1984, 1996, Thomas 
Nelson, Inc., Nashville, TN. 


ఆర్థిక భాగస్వామ్యం 


మా ఈ ప్రచురణలను ఆల్‌ పీపుల్‌ చర్‌ సభ్యుల, భాగస్వాముల, స్నేహితుల ఆర్థిక సహకారంతో ముదించి 
ఉచితంగా పంపిణీ చేయడం సాధ్యపడుతున్నది. ఈ ప్రచురణ ద్వారా మీరు మేలు పొందినట్లయితే ఆల్‌ పీపుల్‌ 
చర్‌) ద్వారా ప్రచురితమౌతున్న ఈ పుస్తకాల ముదణ, పంపిణీ కోసం ఆర్థికంగా సహకరించి తోడడవలసిందిగా 
మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీ విరాళాలు ఏ విధంగా ఇవ్వాలి అని తెలుసుకోడానికి apcwo.org/give వెబ్‌సైట్‌ 
చూడండి. లేక, ఈ పుస్తకం చివరిలో “ఆల్‌ పీపుల్‌ HHS భాగస్వామ్యం" అనే పేజీ చూడండి. కృతజ్ఞతలు ! 


మెయిలింగ్‌ జాబితా 
ఆల్‌ పీపుల్స్‌ చర్చి నుండి ఉచిత పుస్తకాలు విడుదలైనప్పుడు తెలియజేయడానికి, మీరు apcwo.org వద్ద మా 
మెయిలింగ్‌ జాబితాకు చందా పొందవచ్చు 


పరిశుద్దాత్మలో 


బాల్తెస్మం 


GEE COO ney IMIDE SEIT LBS DTT RET TOS 1 
Mrs CLC CLL CCC 2 
Dex LOR SWIC OS Qs OO i attest Nts ssn Lally Laue a ee Uc a Lt ee an ieee 5 
BE, CIRC ea ede OUD ene ten iene letast bene es heh Dae miele 14 
4. FOODIE DOD aE SE EN oN eT EAE RSE EA TORRE EC Ren EN aT SEE ert eR Te Reet 21 


5 “NO See NSS ఆల So Ostet shoal sein onthe bent paces bee bl Acordes RE dia sella 26 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


ఉపహపోద్దాతం 


ఈ పుస్తకం మీరు పరిశుద్దాత్మలో బాప్తిస్మం పొందడానికి, అనుభవించడానికి ఉద్దేశించబడింది. మీ 
విశ్వాసం కట్టడంలో సహాయపడడానికి, ఈ అంశంపై మీకు ఉండే [OJYOD స్పష్టతనివ్వడానికి 
మనం ఈ అంశంపె క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాం. మీరు దీనిలోని విషయాలను జాగతగా 
పరిశీలిస్తుండగా, [POSS విశ్వాసపుటడుగు వేసినప్పుడు, మీరు కూడా పరిశుద్దాత్మలో బాస్తిస్మం 
పొందుతారు. 


యేసు క్రీస్తుకు సాక్షులుగా ఉండడానికి శక్తిని పాందడమే పరిశుద్దాత్మ బాస్తిస్మం యొక్క ఉద్దేశం. 
మనం శక్తివంతమైన సాక్షులుగా ఉండాలి. ఈ శక్తి ప్రతి విశ్వాసిద్వారా స్వసతను, విడుదలను, 
అదుతాలను, సూచక[క్రియలను, ఆశ్చర్య కార్యాలను విడుదల చేస్తుంది. ఈ పుస్తకం మీరు 
పరిశుద్దాత్మలో బాస్తిస్మం పొందడానికి సహాయపడుతుంది, తద్వారా మీరు కూడా (ప్రభువైన 
యేసుకు శక్తివంతమైన సాక్షులుగా ఉండవచు. ఇది ఒక ఉతేజకరమైన ప్రయాణానికి ఆరంభం. 


మీరు “భాషలు మాటాడడంలోని అద్బుత ప్రయోజనాలు", “ఆత్మవరాలు” అనే మరో రెండు 
అనుబంధ పుస్తకాలు పరిశుద్దాత్ముని పని మరియు పరిచర్యను గురించిన సత్యాలను 
తెలుసుకోవడంలో సహాయం కోసం చదవాలని మిమ్మల్ని |పోత)హిస్తున్నాం. ఇవి రెండూ ఆల్‌ 
DIS చర్‌) నుండి ఉచితంగా పొందడానికి అందుబాటులో వున్నాయి. 


13వ ఏట ప్రవేశించక ముందే దేవుడు దయతో నా జీవితాన్ని ముట్టి ప్రభువైన యేసుక్రీస్తుని నా 
రక్షకునిగా తెలుసుకోడంలోకి నడిపించాడు. ఆ తర్వాతి సంవత్సరంలో Sd పరిశుద్దాత్మలో 
బాప్తిస్మం పొంది ఇతర భాషల్లో మాట్లాడడం మొదలుపెటి, ఇక అప్పటినుండి మాట్లాడుతూనే 
వున్నాను. నేను నా స్నేహితులు యవనస్సులుగా ఉన్నపుడే, నేను వాళ్ళతో (ప్రభువైన యేసును 
గురించీ పరిశుద్దాత్మలో బాప్తిస్మం గురించీ మాట్లాడడం మొదలుపెట్టాను. వాళ్ళలో చాలామంది 
రక్షింపబడి, పరిశుద్దాత్మ బాప్తిస్మం పొందారు. అప్పటినుండి, చాలామంది పరిశుద్దాత్మ బాప్తిస్మం 
పొందడం చూసేన ఆనందం నాకు కలిగింది. మీరూ అదే చేయవచు. పరిశుద్దాత్మలో బాస్తిస్మం 
గురించి ఇతర విశ్వాసులతో పంచుకోడానికి మీరు ఈ పుస్తకాన్ని వాడవచుు. ఆవిధంగా వాళ్ళని ఈ 
Od) SDS శక్తిని పొందుకునేందుకు నడిపించవచుు. తద్వారా వాళ్ళు యేసుశ్రీస్తుకు మంచి 
సాక్షులుగా ఉండగలరు. 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


1. యన పరిశుద్దాత్మతో మీకు బాస్తిస్మమిస్తాడు 


బాప్తిస్మమిచ్చ యోహాను యేసు పరిచర్యని పరిచయం చెసినప్పుడు, పభువైన యేను (ప్రజలకు 
పరిశుద్దాత్మతోను అగ్నితోను బాస్తిస్మమిస్తాడని (ప్రకటించాడు. 


మత్తయి 3:11-12 

11 మారుమననుు నిమిత్తము నేను SYS మీకు బాప్తిస్మమిచుు చున్నాను. అయితే నా వెనుక వచుుచున్నవాడు నాకంజె 
శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాతుడను కాను. ఆయన పరిశుద్దాత్మలోను అగ్నితోను మీకు 
బాప్తిస్మమిచు]ను. 

12 ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్లమును బాగుగా శుభము చేసి గోధుమలను కొట్టులో SD, ఆరని 
అగ్నితో పొట్టును కాలిివేయునని వారితో చెపెను. 





పరిశుద్దాత్మతో అనే పదంలో “తో” అనేదాన్ని (గీకు భాషలో “ఎన్‌” అని అంటారు. అది ఒక ప్రధమా 
DNS దాన్ని “లో”, "బటి", "యొక్క", “కోసం” తదితర రీతుల్లో తర్గుమా చేయవచు. కాబటి మనం 
"పరిశుద్దాత్మలో బాస్తిస్మం”, “పరిశుద్దాత్మతో బాప్తిస్మం” అనే పదసముదాయాన్ని పర్యాయ 
పదాలుగా వాడతాం. 


పభువైన యేసు పరిశుద్దాత్మతోను అగ్నితోను బాస్తిస్మమిస్తాడని బాప్తిస్మమిచ్చు యోహాను 
పకటించాడు. “అగ్ని” యోహాను వివరించినట్టుగా "పాట్టుని కాల్సివేస్తుంది.” పొట్టు అనేది 
దుష్టత్వాన్ని (కీర్తన 1:4; కీర్తన 35:5), శరీర సంబంధమైన దాన్ని (యిర్మియా 23:28) వర్ణించడానికి 
వాడబడింది. విశ్వాసి జీవితంలో, అగ్ని పొట్టుని కాలేస్తుంది, దేవునికి చెందనిదాన్ని, ఏది 
దుష్టత్వమో దాన్ని కాలేస్తుంది. బాప్తిస్మమిచ్చు యోహాను BISA భక్తిహీనుల చివరి, నిత్యమైన 
తీర్చునికూడా సూచిస్తుంది (ప్రకటన 20:10,15). కాబట్టి “అగ్ని” రెంటినీ అంకే విశ్వాసి జీవితంలో 
పరిశుదపరచడాన్ని, అలాగే భక్తిహీనుల నిత్యమైన తీరుని సూచిస్తుంది. 


ఇప్పుడు, పరిశుద్ధాత్మలో బాస్తిస్మం గురించి చూస్తే, ప్రభువైన యేను భూమిమీద తన సేవను 
పరిశుద్దాత్మ శక్తి ద్వారా చేశాడని మనకి తెలుసు (లూకా 4:14,18-19; మత్తయి 12:28; అపాొ.కా 10:38). 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


ఆయన పరిశుద్దాత్మను గురించి కూడా బోధించాడు. ఆయన చేసిన పనుల్ని విశ్వాసులు కూడా 
చేసేలా బలపర్చడానికి “తండి యొక్క వాగ్గానాన్ని” పంపుతానని భరోసా ఇచాడు (యోహాను 14:12; 
26; 15:26; 16:7-13). అయితే, భూమి మీద తన పరిచర్యలో ఆయన ఎవరికీ పరిశుద్దాత్మతో 
బాస్తిస్మమివ్వడం మనం చూడలేదు. 

తన పునరుత్తానం తర్వాత, శిష్యుల్ని కలిసి పరిశుద్దాత్మను పొందమని వారిమీద ఊదాడు. 


యోహాను 20:21-22 

21 అప్పుడు యేసు మరల - మీకు సమాధానము కలుగును గాక, తండి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును 
పంపుచున్నానని వారితో చెప్పెను. 

22 ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది -పరిశుద్దాత్మను పొందుడి. 


ఈ సమయంలోనే శిష్యులు తిరిగి జన్మించారు. మేము ఇలా ఎందుకు చెపున్నామంమే దేవుడు 
మనిషిలోకి ఊదినప్పుడు తన జీవాన్ని, తనలోనిదాన్ని అతనికి ఇచ్చాడు (ఆది 2:7). కాబట్టి 
అప్పుడే వాళ్ళు ఆత్మలో జన్మించారు. వాళ్ళ ఆత్మలు జీవాన్ని పొందాయి, వాళ్ళు నూతన 
జనాంగమయ్యరు. 


పభువైన యేసు తనని తండి పంపినట్టుగానే తన శిష్యులను వెళ్ళమని ఆజ్ఞాపించినా, వాళ్ళు 
తిరిగి జన్మించినా, పైనుంచి శక్తిని పొందడానికి పరిశుద్ధాత్మతో బాప్తిస్మం కోసం యేరూషలేములోనో 
వేచి వుండమని ఆజ్ఞాపించాడు. 


లూకా 24:48-49 

48 ఈ సంగతులకు మీరే సాక్షులు. 

49 ఇదిగో నా తండ్రి వాగానము చేసినది మీమీదికి పంపుచున్నాను. మీరు పై నుండి శకిపొందు వరకు పట్టణములో 
నిలిచియుండుడని వారితో చెపెను. 


అహపా.కా. 1:4-5,8 

4 ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను -మీరు యెరూషలేము నుండి వెళ్లక, నా SOS వినిన తండియొక్క 
వాగ్దానము కొరకు JN DEVE. 

5 యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్దాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. 

8 అయినను పరిశుద్దాత్మ మీ మీదికి వచుునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ 
సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు PHS యుందురని వారితో చెపెను. 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


"బాప్తిస్మం" అంకే మునగడం, ముంచడం, మునిగిపోవడం, పొంగిపార్ల్గడం అని అరం. దీనిలో 
పూర్తిగా కప్పుబడడం, చుట్టుముట్టబడడం, మునిగిపోవడం అనే ఆలోచన ఉంది. 


పరిశుద్ధాత్మతో బాప్తిస్మం వుద్దేశం ఏంటంకే, విశ్వాసులకు దేవుని శక్తిని ఇవ్వడం (ధరింపచేయడం), 
తద్యారా వాళ్ళు భూదిగంతాల వరకు యేసు కోసం సాక్షులుగా ఉంటారు. 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


2. అపాకా. గ్రంథంలోని వివరాలు 


ఇప్పుడు మనం పరిశుద్ధాత్మతో బాస్తిస్మం పొందిన వ్యకులు లేదా సమూహాలు గురించి అపా.కా.లో 
నమోదు చేయబడిన ఐదు ఉదాహరణలను సవివరంగా సమీక్షిద్దాం. ఇంకా చాలా ఉండి 
ఉండవచ్చని మనకి తెలుసు, కాని ఇవి మన అభ్యాసం, ఉపదేశం కోసం ప్రత్యేకంగా నమోదు 
చేయబడ్డాయి. పరిశుద్దాత్ముడు మన కోసం ఏం రాయించాడో చూసి వాటినుంచి లోతైన 
విషయాలను తలుసుకుందాం. 


DOSS దినము 


అపహాొ.కా, 2:1-4 

1 సెంతెకొస్తు పండుగదినము వచినప్పుడు అందరు ఒక చోట కూడియుండిరి. 

2 అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా, వారు కూరుండియున్న 
యిల్లంతయు నిండెను. 

3 మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద |వాలగ 

4 అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. 


సెంతుకొస్తు దినాన 120 మంది పరిశుద్దాత్మతో బాప్తిస్మం పొందినప్పుడు అసాధారణమైన 
సంఘటనలు జరిగాయి-ఆకాశం నుంచి బలమైన గాలివీచింది, అగ్నినాలుకలు వారిమీదకి 
దిగివచాయి, వాళ్ళంతా ఇతర భాషల్లో మాట్లాడారు. 


ఇక్కడ మరికొన్ని విషయాలు గమనించాలి: 


© వాళ్ళు పరిశుద్ధాత్మతో బాస్తిస్మం పొందినప్పుడు (అహాకా. 1:5) వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో 
నింపబడ్డారు కూడా (COSPS? 2:4). వాళ్ళు పరిశుద్దాత్మను ధరించారు, అలాగే నింపబడ్డారు. 

© వాళ్ళు ఇతర భాషల్లో మాట్లాడినట్లు గమనించాలి, అంకే అవి వాళ్ళ POS స్వరాలు వాళ్ళ 
సొంత స్వరపేటికల ద్వారానే వచాయి. పరిశుద్దాత్ముడు కాదు, PF మాట్లాడారు. కేవలం 
భాష SPSS వాళ్ళకి పరిశుద్దాత్మ ద్వారా ఇవ్వబడింది. 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


అది కోతకాల పండుగ. పథమఫలాల పండుగ అయిన 05°33 రోజుల తర్వాత పెంతుకొస్తు పండుగ 
వస్తుంది. ఈ పండుగలు జరుపుకోడానికి వచిన ప్రజలతో యెరూషలేము నిండిపోయింది. 
మేడగదిలో జరిగినదాన్ని విన్న జనసమూహం వివిధరకాలుగా స్పందించారు. కొంతమంది పూర్తి 
గందరగోళానికి లోనయ్యారు. కొంతమంది ఆశ్చర్యపడ్డారు. మరికొంతమంది కలవరవడ్డారు. 
ఇతరులు హేళనచేసి ఈ శిష్యులు మద్యంతో నిండి వున్నారని అన్నారు. 


అపాొ.కా, 2:14-18 

14 అయితే పేతురు ఆ పదునోకరితో కూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను -యూదయ మనుష్యులారా, 
యెరూషలేములో కాప్రరమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. 

15 మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు. 

16 యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా 

17 -అంత్యదినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులును మీ 
కుమార్తెలును ప్రవచించెదరు. మీ యౌవనులకు దర్శనములు కలుగును. మీ వృద్దులు కలలు కందురు. 

18 ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు |ప్రవచించెదరు. 


అపోస్తలుడైన పేతురు పరిశుద్దాత్ముని పేరణలో పాత నిబంధనలోని యోవేలు ప్రవక్త రాసినదాన్ని 
చెపి (యోవేలు 2:28-32), అక్కడ జరిగింది ఆ పవచన నౌరవేరేేనని వివరించాడు. 


మరోపక్క గమనించవలసింది ఎంటంకే, యోవేలు |పవక్త పరిశుద్దాత్మ కుమ్మరింపుతోబాటు 
పవచనం, కలలు దర్శనాలు ఉంటాయని ముందుగానే చెప్పాడు. పెంతుకొస్తు దినాన వీటిల్లో ఏవీ 
జరగలేదు. వాటి బదులు శబ్దం, అగ్ని, నాలుకలు అక్కడ కనబడ్డాయి. అయితే పరిశుద్దాత్ముడు 
"చెప్పబడిన సంగతి ఇదే” (OSS. 2:16) అని పేతురు ద్వారా సెలవిచ్చాడు! ఇక్కడ పాఠం 
ఎంటంళే పరిశుద్దాత్ముడు కదలినప్పుడు, పత్యక్షత అన్నిసార్లూ ఒకేలా ఉండకపోవచుు. కాని అది 
ఆత్మ కుమ్మరింపుగానే పిలువబడింది, ఎందుకంళకే అదే పరిశుద్దాత్ముడు అక్కడ పనిచేస్తున్నాడు! 


ఆ దినాన పేతురు పసంగం చేసిన తర్వాత మూడువేలమంది Sodawr. అభిషేకించబడి 
పసంగించినప్పుడు ఆ విధమైన గొప్ప ఆత్మల పంటకోసం ఆశించవచు! ఇది మళ్ళీ మళ్ళీ 
జరగొచు! 


అహపా.కా. 2:38-39 
38 పేతురు -మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. 
అప్పుడు మీరు పరిశుద్దాత్మ అను వరము పొందుదురు. 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


39 ఈ వాగ్గానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికి, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన 
వారికందరికిని దెందునని వారితో చెపెను. 


మరుమనసనుు పొందమని తాను ADS పిలుపులో భాగంగా, పేతురు అ జనసమూహికి వాళ్ళ 
పాపాలు క్షమించబడడమే కాదుగాని వాళ్ళు “పరిశుదత్మ వరాన్ని" పొందుకోవచుని తెలిపాడు. ఆ 
120 మంది అప్పుడే వరంగా పొందినదాన్ని వాళ్ళు కూడా పొందవచుు. పరిశుద్దాత్మ కుమ్మరింపు 
అనేది మనకు ఒక బహుమానంగా ఇవ్వబడింది. మనం చేయవలసినదంతా కేవలం విశ్వాసంతో 
దానిని పొాందుకోవడమే. మనం పరిశుద్దాత్మ వరాన్ని సంపాదించలేం. 


సుతురు పేర్కొన్న మరో ముఖ్యమైన సత్యం ఏంటంకే, ఈ “వాగ్గానం" లేదా ఈ సందేశం మీ 
పిలలకు (తరతరాలకు), దూరంగా వున్నవాళ్ళందరికీ (ఆయా SRS), దేవుడు పిలిచిన 
పజలందరికీ (అన్నికాలాల్లో) వర్తిస్తుంది. 


సుతురు ఈ వాగ్దానం ప్రభువైన దేవుడు DOD వాళ్లందరి కోసమని చెప్పాడు. దేవుడు మనుషుల్ని 
ఈ రోజుకీ పిలుస్తున్నందుచేత, OSS 2:38లో చెప్పబడిన పరిశుద్దాత్ముని వరం, రక్షణ యొక్క 
"వాగ్దానం" ఈ రోజుకీ మనకు అందుబాటులోనే ఉంది. పరిశుద్దాత్ముని కుమ్మరింపు లేదా 
పరిశుద్దాత్మునిలో బాప్తిస్మం సంఘపు యుగంలో ఉన్న విశ్వాసులందరికీ అందుబాటులో వుంది. 


సమరయలోని విశ్వాసులు 


OPS 8లో, విశ్వాసులు శమల వలన యెరూషలేములో నుండి చుట్టుపక్కల వున్న (గామాల్లోకి, 
పట్టణాల్లోకి, నగరాల్లోకి చెదిరిపోయారు. యెరుషలేములోని సంఘంలో వున్న ఫిలిప్పు, సమరయ 
నగరానికి వెళ్ళి వాళ్ళకి క్రీస్తుని ప్రకటించాడు. మాంతికవిద్య ద్వారా అనేకమంది [ప్రజలను 
నియంతించిన సీమోను అనే వానితో సహా చాలామంది ప్రభువైన యేసుని నమ్మారు. ఈ కొత్త 
విశ్వాసులు నీటిలో బాస్తిస్మం పొందారు. 


అపాొ.కా. 8:12-19 

12 అయితే ఫిలిప్పు దేవుని రాజ[మును గూర్చియు యేను క్రీస్తు నామమను గూర్చియు సువార్త ప్రకటించు చుండగా వారతని 
నమ్మి, పురుషులును (స్త్రీలును బాప్తిస్మము పొందిరి. 

13 అప్పుడు సీమోను కూడ నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిపును ఎడబాయకుండి, సూచక క్రియలను గొప్ప 
అదుతములును జరుగుట చూచి విభ్రాంతి నొందెను. 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


14 సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని, పేతురును యోహానును 
వారియొద్దకు HOS. 

15 వీరు వచి వారు పరిశుద్దాత్మను పొందవలెనని వారి కొరకు (ప్రార్థన చేసిరి. 

16 అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగియుండలేదు, వారు Wass యేను నామమును బాస్తిస్మము 
మాతము పొందియుండిరి. 

17 అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్దాత్మను పొందిరి. 

18 అపొస్తలులు చేతులుంచుట వలన పరిశుద్దాత్మ అనుగహింప బడెనని సీమోను చూచి 

19 వారి యెదుట ద్రవ్యము పెట్టి -నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్దాత్మను పొందునట్లు ఈ అధికారము 
నాకియు$డని అడిగాను. 


సమురయలని'. [(HBed [Hess యును ఆకుని “వమ్మారని. SBendmho8}syj& 
యెరుషలేములోని అవోస్తలులు చేసింది ఆసక్తికరమైంది. పేతురు, యోహానులు వాళ్ళు 
పరిశుద్దాత్మను పొందుకొనేలా పతే్యకంగా [Gordo కోసం వచారు. 


ఆది సంఘంలో కొత్త విశ్వాసులు పరిశుద్దాత్మను పొందుకొనేోలా (పరిశుద్దాత్మలో బాప్తిస్మం) 
ప్రార్షించడం “సాధారణ పద్దతి" అయినట్టు అర్థం చేసుకోవడం సబబే. సమరయలోని ఈ నూతన 
విశ్వాసుల కోసం ప్రార్షించినప్పుడు సహజాతీతమైనదేదో జరిగినట్టు మనం అర్దం చేసుకోవచ్చు, 
DODO సహజాతీతమైన దాని చీకటి కోణంలో పాలుపుచ్చుకున్న సీమోను ఇప్పుడు అదే శక్తిని 
కొనడానికి వాళ్ళకి డబ్బు ఇవ్వజూపాడు. లేఖనభాగంలో చెప్పబడకపోయినా, పూర్వం నమోదు 
చేయబడిన పెంతెకొస్తు దినపు సంఘటనను ఆధారం చేసుకొని, సమరయలోని విశ్వాసులు 
పరిశుదాత్మ వరాన్ని పొందినప్పుడు వాళ్ళు కూడా అన్యభాషల్లో మాట్లాడడం మొదలుపెట్టి 
ఉంటారని మనం అర్దం చేసుకోవడంలో తప్పులేదు. ఈ సహజాతీత పరిణామమే మునుపు 
గారడీలు చేసిన సీమోనుని దిగ్పాంతికి గురిచేసింది. 


అపోస్తలుడైన పౌలుగా మారిన సౌలు 


ఎవరైతే పరిశుద్దాత్మను పొందుకోవాలనే ప్రార్థన చేయబడిందో ఆ గొప్పవాడైన అవోస్తలుడైన 
పౌలుగా మారిన సౌలు గురించి Ms గ్రంధంలో నమోదు చేయబడిన ఈ సంఘటన. సౌలు 
దమస్కు వెళ్ళే SrGoS ఉండగా [ప్రభువైన యేసు శ్రీస్తు బలమైన దర్శనం కలిగింది. అతను 
గుడ్డివాడై, మూడు రోజులు అలానే ఉపవాసముండి, [SPS ప్రభువైన యేను శ్రీస్తు కోసం వేచి 
వున్నాడు. ప్రభువైన యేసు అననీయ అనే శిష్యుడిని సౌలు వద్దకు వెళ్ళి అతను చూపుపాందడం 
కోసం |పార్టించమని చెప్పాడు. 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


అపా.కా. 9:10-18 

10 దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్గనమందు -అననీయా, అని అతనిని పిలువగా అతడు - 
ప్రభువా, యిదిగో నేనున్నాననెను. 

11 అందుకు (ప్రభువు -నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళి, యూదా అనువాని యింట తార్చువాడైన సౌలు అనువాని 
కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. 

12 అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచి, తాను దృషిపొాందునట్లు తలమీద చేతులుంచుట 
చూచియున్నాడని Wd). 

13 అందుకు అననీయ - ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్దులకు ఎంతో కీడు చేసియున్నాడని అతని 
TS) అనేకుల వలన వింటిని. 

14 ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్గనచేయు వారినందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము 
పొందియున్నాడని ఉతరమిచాెను. 

15 అందుకు ప్రభువు -నీవు వెళుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశాయేలీయుల యెదుటను నా నామము 
భరించుటకు ఇతడు నేను ఎర్పరచుకొనిన సాధనమై యున్నాడు. 

16 ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలానో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. 

17 అననీయ వెళి ఆ యింట ప్రవేశించి, అతని మీద చేతులుంచి -సౌలా, సహోదరుడా, నీవు వచిన మాగములో నీకు 
కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టిపొంది, పరిశుద్దాత్మతో నింపబడునట్లు నన్ను పంపియున్నాడని చెను. 

18 అప్పుడే అతని కన్నుల నుండి పొారలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము 
పుచుకొని బలపడెను. 


అననీయ ముందు కొంత సంశయించిన తర్వాత వెళ్ళి, సౌలు చూపు పొందడం కోసమే కాక 
పరిశుద్దాత్మతో నింపబడాలని కూడా (ప్రర్గించాడు. సౌలు యేను ENS విశ్వాసముంచి, 
పభువులో మూడు రోజుల వయసులో వున్నవాడు. ప్రభువు అననీయకు చెపిన దానినుంచి, 
అతని జీవితానికి గొప్ప పిలుపు వున్నట్లు చూడవచుు. అయినప్పటికీ, అతను పరిశుద్దాత్మను 
పొందడం కోసం ఫప్రార్డించబడ వలసి వచింది. ఇది ఆది సంఘంలో కొత్త విశ్వాసులు 
పరిశుద్దాత్మను పొందడం కోసం ప్రార్థించడం సాధారణమైన విషయమనే మన అవగాహనకు 
ఊతమిస్తుంది. 


OSES IS సౌలు భాషల్లో మాట్లాడడం లేదా అసాధారణమైనదేడదీ జరిగినట్లు ప్రత్యేకంగా పేర్కొనక 
పోయినా, సౌలు (తర్వాత పౌలు) భాషల్లో విస్తరంగా మాట్లాడినట్టు మనకి తెలుసు. అతను 
కొరింధీయులకు “నేను మీ అందరికంకే ఎక్కువగా భాషల్లో మాటలాడుచున్నాను; అందుకు 
దేవుని స్తుతించెదను” అని రాశాడు. పౌలు ఆత్మ వరములన్నిటినీ కనుపరచినట్టు, వీటిగురించి 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


ఇతర విశ్వాసులకు బోధించినట్టు మనకి Send, ఎందుకంశకే 1880 12-14 అధ్యాయాలు 
రాసింది అతడే. 


కొర్నేలీ, అతని ఇంటివారు 


OMS. గ్రంధంలో పరిశుద్దాత్మలో బాప్తిస్మం పొందినట్టు నమోదైన మరొక సందర్భం కొర్నేలీ, 
అతని ఇంటివారు. అపోస్తలుడైన పేతురు కొర్నేలీని కలవమని దేవునిచేత ఆదేశించబడ్డాడు. 
అతను అక్కడ యేసు 8M గురించి బోధించాడు. అన్యులకు సువార్త (ప్రకటించడం ఇదే 
మొదటిసారి. పేతురు వాళకి (క్రీస్తుని ప్రకటించగా, వారు ఆ సందేశాన్ని నమ్మారు. దేవుడు తన 
ఆత్మను వారిపై కుమ్మరించాడు. ఆ వెంటనే వారు భాషలలొ మాట్లాడి దేవుని మహిమపరిచారు. 


అహపొ.కా. 10:44-48 

44 DEO ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్దాత్మ దిగెను. 

45 సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడ వచిన విశ్వాసులందరు, 

46 పరిశుద్దాత్మ వరము అన్యజనుల మీద సయితము కుమ్మరింపబడుట చూచి విభాంతి నొందిరి. ఏలయనగా వారు 
భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా DIS. 

AT అందుకు పేతురు -మనవలె పరిశుద్దాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళకు ఆటంకము 
చేయగలడా అని చెప్పి 

48 యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద 
ఉండుమని వారతని వేడుకొనిరి. 


Ded యెరుషలేముకు తిరిగి వచినప్పుడు, కొర్నేలీ ఇంటిలో జరిగినదానిని వివరించాడు. ఇది 
సపెంతుకొస్తు పండుగ Sard 120 మంది శిష్యులు పరిశుద్దాత్మ బాప్తిస్మం పొందినటు వంటిదేనని 
స్పష్టంగా చెపాడు. 


అపాొ.కా. 11:15-18 

15 నేను మాటలాడ నారంభించినప్పుడు పరిశుద్దాత్మ మొదట మన మీదికి దిగిన (ప్రకారము వారి మీదికిని దిగాను. 

16 అప్పుడు -యోహాను నీళ్లతో బాస్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్దాత్మలో బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెపిన మాట 
నేను జ్ఞాపకము చేసికొంటిని. 

17 కాబట్టి ప్రభువైన యేను క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడ సమానవరము 
అనుగ్రహించి యుండగా, దేవుని అడ్డగించుటకు నేను ఎపాటవాిడనని DO) ad. 


10 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


18 వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక -అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు 
దయచేసి యున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమవపరచిరి. 


సేతురు తిరిగి యేరూషలేముకు చేరుకొన్న తరవాత కోర్నేలీ ఇంటిలో జరిగిన విషయాలను 
వివరిస్తూ అక్కడ జరిగిన సంఘటన, పెంతెకోస్తు దినాన 120 మంది శిష్యులు పొందిన బాస్తిస్మం 
ఒక్కళకు అని స్పష్టంగా చెప్పాడు. 


కాబట్టి, పజలు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మిన తర్వాత పెంతుకొస్తు దినంలోలాగే పరిశుద్దాత్మలో 
బాప్తిస్మం పొందిన మరొక సందర్భం మనకి ఉంది. 


ఎఫెన్సులో విశ్వాసులు 


పజలు చివరిసారిగా ఎఫెస్సులో పరిశుద్దాత్మలో బాస్తిస్మం పొందిన సన్నివేశం wsrsr 19లో 
నమోదు చేయబడింది. ఇక్కడ అవోస్తలుడైన పౌలు pew మిచ్చు యోహానుచేత నీటిలో 
బాప్తిస్మం పొందిన కొంత మందిని కలిశాడు. వాళ్ళకి యేసు క్రీస్తు సేవ మొదలైనప్పటినుండి 
యేమి జరిగిందో తెలీదు. 


అపాొ.కా, 19:1-7 

1 OSS కొరింధులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించుచు ఎఫెనునకు వచి) కొందరు 
ఫిష్యులను చూచి -మీరు విశ్వసించినప్పుడు పరిశుద్దాత్మను పొందితిరా? అని వారి నడుగగా 

2 వారు -పరిశుద్దాతు డున్నాడన్న సంగతియే మేము వినలేదని BOE. 

3 అప్పుడతడు -ఆలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు -యోహాను బాస్తిస్మమును బట్టియే అని 
చెప్పిరి. 

4 అందుకు పౌలు -యోహాను తన వెనుక వచువాని యందు, అనగా యేసునందు విశ్వాసముంచవలెనని (ప్రజలతో 
DA) CD, మారుమనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని Ded. 

5 వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. 

6 తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్దాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును 
ప్రవచించుటకును మొదలుపెటిరి. 

7 వారందరు ఇంచుమించు పం[డైండుగురు పురుషులు. 


పౌలు మొదటి ప్రశ్న “మీరు నమ్మినప్పుడు పరిశుద్దాత్మను పొందారా" అని అడిగింది ఆసక్తికర 
విషయం. OSS. 19లో పౌలు చేసినట్టుగా, కొత్త విశ్వాసులు యేసు BWA నమ్మిన తర్వాత, 


11 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


పరిశుద్దాత్మను పొందేలా వాళ్ళ కోసం ప్రార్డించడం సాధారణమైన విషయమని మరోసారి 
సూచిస్తుంది. పౌలు యేసు క్రీస్తు గురించి బోధించాడు, నీటిలో బాస్తిస్మమిచాాడు. ఆ మీదట 
పరిశుద్దాత్మను పొందేలా, అంకే పరిశుద్దాత్మలో బాప్తిస్మం పొందేలా వాళ్ళకోసం (ప్రార్డించాడు. 
మరోసారి, ఇంతకు ముందులా, పరిశుద్దాత్మ కుమ్మరింపుతో లేక పరిశుద్దాత్మలో బాప్తిస్మంతోపాటు 
అసాధారణమైన |పత్యక్షతలు - అంకే భాషల్లో మాట్లాడడం, ఇక్కడైతే పప్రవచించడం కూడా 
జరిగింది. 


నమోదైన ఐదు సన్నివేశాల సారాంశం 


నమోదైన ఐదు సన్నివేశాలు మూడింటిలో పరిశుద్దాత్మలో బాప్తిస్మం పొందినవాళు భాషల్లో 
మాట్లాడారు. ఇతర రెండు సన్నివేశాల్లో సమరయలో అసాధారణమైనదేదో జరిగింది. పౌలు 
విషయంలోనెతే అతడు భాషల్లో మాట్లాడాడు. కాబట్టి, నమోడైన ఐదు సన్నివేశాల్లోనూ 
అసాధారణమైనదేదో జరిగినట్టు చెప్పడం సబబే. అలానే ఐదులో POS పరిశుద్దాత్మలో 
బాప్తిస్మం పొందినప్పుడు వాళ్ళు భాషల్లో మాటాడినట్సు నిశ్వయంగా చెపువచుు. 


ఐదులో మూడుసార్లు, పరిశుద్దాత్మలో బాస్తిస్మం పొంది ఆ తర్వాత నీటిలో బాప్తిస్మం పొందారు. 
ఐదులో రెండు సార్లు, అంకే సమరయ, ఎఫెసుల్లో, నీటిలో బాప్తిస్మం పొంది ఆ తర్వాత 
పరిశుద్దాత్మలో బాస్తిస్మంపొందారు. కాబట్టి దేవుడు రెండు విధాలుగానూ పనిచేయవచుని చెప్పడం 
సమంజసమే. ఈ [ప్రక్రియలో "O68" దశలంటూ ఏమీ లేవు. 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం ఉద్దెశం ఏంటంకే ఒక సాక్షిగా ఉండడం కోసం శక్తిని పొందడం. ఆ శక్తిని 
పొందడం బాషల్లో మాట్లాడడంలాటి అసాధారణ (ప్రత్యక్షతల ద్వారా తెలియచేయబడుతుంది. 
అదే ఆత్మ వరమని లేదా ఆత్మ (పత్యక్షత (కొరింథీ 12:7-11) అని మనకు తెలుసు. కాబట్టి, ఇక్కడ 
మనం కొన్ని మినహాయింపులను ఇద్దాం: 


© మనం పరిశుద్దాత్మతో బాస్తిస్మం పొందినప్పుడు మనకు శకి వరాలు రెండూ లభిస్తాయి. 
అప్పటినుండి ఆత్మదేవుడు విశ్వాసిని శక్తితో నింపి లేక ధరింపచేసి, తొమ్మిది వరాలన్నిటినీ 
సాధ్యమైనంత వరకు విశ్వాసికి అందుబాటులో ఉంచుతాడు. ఇవి “ఆత్మ STO," ఒక 
వ్యక్తికి చెందిన వరాలు కాదని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ వరాలు పరిశుద్దాత్మునికి 
చెందినవి, అవి విశ్వాసి ద్వారా పనిచేస్తాయి. విశ్వాసి ఈ వరాలను సరిగ్గా కనుపరిచేందుకు 
పరిశుద్దాత్మునితో సహకరిస్తూ పనిచేయడం నేర్చుకోవాలి. 


12 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


© మనకు లభించే శక్తి పరిశుద్దాత్మ వరాలు కనుపరచడం ద్యారా బహిగతమౌతుంది. దీని 
ఫలితంగా సూచక క్రియలు, అద్బుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, దేవుని అసాధారణ 
కార్యం జరుగుతుంది. 

© సర్వసాధారణంగా కనపడే మొదటి వరం భాషల్లో మాటాడడం. దేవుడు ఒక ఉద్దేశంతో పని 
చెస్తుంటాడు. ఈ తెలియని భాషల్లో మాట్లాడే వరం ఇతర ఆత్మ వరాలను మనలోకి 
(పవహించేలా చేసేందుకు సహాయపడుతుంది. 


13 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


3. సాధారణ [ప్రశ్నలు 


ఈ అధ్యాయంలో పరిశుద్దాత్మతో బాప్తిస్మానికి సంబంధించిన కొన్ని సాధారణ (ప్రశ్నలకు 
సమాధానం కోసం పయత్నం చేద్దాం. 


లోపల నివశించడానికి బాప్తిస్మానికి మధ్య తేడా ఏంటి? 


ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభువైన యేసు క్రీస్తుని విశ్వసిస్తాడో అతను తిరిగి జన్మిస్తాడు. మనం ఆత్మ 
వలన జన్మించాం. గలతీ 4:6 చెపిినట్ల్టు “మరియు మీరు కుమారుతై యున్నందున-నాయనా 
SOB, అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను.” 
మనం ఇప్పటికే పరిశుద్దాత్మకు ఆలయాలం, ఆత్మ దేవుడు మనలో (మనతో) ఉన్నాడు. 
అలాంటప్పుడు, విశ్వాసి పరిశుద్దాత్మ బాప్తిస్మం పొందడం కోసం [WGodHSOvHS అవసరం 
ఎంటి? కొంతమంది ఇలా వాదిస్తారు: "పరిశుద్దాత్ముడు వేరు వేరు భాగాలుగా రాడు. ఎందుకంళకే 
ఆయన ఒక వ్యక్తి. కాబటి నువ్వు ఆయన్ని కలిగి ఉండడం wo, ఆయన్ని పూర్తిగా కలిగి SS) PB." 


అయితే, అధ్యాత్మికమైన వాటికి, భాతికమైన వాటికి మధ్య పోలికలు ఉన్నప్పటికి, వ్యత్యాసాలు 
కూడా ఉన్నాయి. అధ్యాత్మిక విషయాలు మనం సహజంగా చూసే దానికన్నా చాలా భిన్నంగా 
ఉంటాయి. ఒక ద్యక్తిని సహజంగా శరీరంతో చూసినప్పుడు నిజంగానే, మీరు ఆ S89 పూర్తిగా 
చూస్తారు. ఆ వ్యక్తి తన శరీరంలో కొంతభాగాన్ని వేరే చోట విడిచిపెట్టలేడు. అయితే, పరిశుద్దాత్మను 
ఒక వ్యక్తిగా చూసినప్పుడు దానిలో చాలా పెద వ్యత్వ్యాసముంది. పరిశుద్దాత్మ, మనవలే కాక, 
అనంతమైనవాడు. ఆయన వస్తాడు, వస్తూ వుంటాడు, ఎందుకంకే ఆయన అనంతమైనవాడు. 
మనం ఆయన్ని “ఎక్కువ” కలిగి ఉండవచు, ఎందుకంకే ఆయన అనంతుడు, మన జీవితాల్లో 
ఆయన అనుభూతి ఎంత అనేదానికి అంతం లేదు. 


లేఖనాల్లో పరిశుద్దాత్మయొక్క వేర్వేరు కొలతలను మనం చూస్తాం. మనం మోషే మీద వున్న ఆత్మ 
70 మంది పెద్దలకు పంచి ఇవ్వబడడం చూస్తాం (సంఖ్యా 11:16-30). మోషేకు వున్న జ్ఞానాత్మలో 
కొంత యెహూషువకు వున్నట్లు మనం చూస్తాం (ద్వితీ 34:9). ఏలియా పరలోకానికి కొనిపోబడిన 
తర్వాత, ఎలీషా మీద రెండంతల ఆత్మ దిగినట్టు మనం చూస్తాం (2రాజులు 2:9-10). యేసు మీద 
కొలతలేని ఆత్మ ఉన్నట్లు బాప్తిస్మమిచ్చు యోహాను పకటించాడు (యోహాను 3:34). 


14 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


విశ్వాసి జీవితంలో, ఆత్మ దేవుని అంతరంగ పరిచర్యకు ఆత్మయొక్క బాస్తిస్మానికి మధ్య 
వ్యత్యాసాన్ని ఈ రెండు వాక్యభాగాలను చూడడం ద్వారా అర్థం చేసుకోవచు: 


యోహాను 4:13-14 

13 అందుకు యేసు -ఈ నీళ్లు త్రాగు (ప్రతివాడును మరల దప్పిగొనును. 

14 DSI) DW తాగువాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచు) నీళ్లు నిత్వజీవమునకై వానిలో ఊరెడి నీట బుగ్గగా 
ఉండునని ఆమెతో చెపెను. 


యోహాను 7:37-39 

37 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేను నిలిచి -ఎవడైనను దపిగొనిన యెడల నా యొధకు వచి) 69) 
తీర్చుకొనవలెను. 

38 నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనదులు పారునని బిగ్గరగా 
చెపెను. 

39 తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట DH ad. యేసు ఇంకను మహిమపరచ 
బడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగహింపబడలేదు. 


పభువైన యేసు యోహాను 4లో నీటి బుగ్గ గురించి చెప్పాడు, యోహాను 7లో నది గురించి చెప్పాడు. 
నీటిబుగ విశ్వాసి లోపల ఉంటుంది, నది విశ్వాసిలోనుండి బయటికి పారుతుంది. లోపలవున్న 
నీటిబుగ విశ్వాసికి నిత్వజీవాన్ని తెస్తుంది. విశ్వాసిలో నుండి పారే నది ఇతరుల కోసం విశ్వాసి 
ద్వారా ఇవ్వబడిన పరిశుద్దాత్ముని సన్నిధి మరియు శకి. అవే నీళ్ళు కానీ కొలతలు వేరు ఉద్దైెశాలు 
వేరు. కాబటి, కార్యాన్ని చేసేది అదే ఆత్మ కానీ కొలతలో, ఉద్దేశంలో వ్యత్యాసం వుంది. 


1 £806 12:13 సంగతి ఎంటి? 

1కొరింధీ 12:13 

ఏలాగనగా, యూదులమైనను, (AM దేశస్తులమైనను, దాసులమైనను, స్వతంతులమైనను, మనమందరము ఒక్క శరీరము 
లోనికి ఒక్క ఆత్మయంటదే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. 

కొన్నిసార్లు (ప్రజలు 1కొరింధీ12:13ని మనమంతా పరిశుద్దాత్మలో బాప్తిస్మం పొందామని చెప్పడానికి 
ఉపయోగిస్తారు. రక్షించే విశ్వాసం ఒకటి ఉంది (ఎఫెసి 4:5), కానీ విశ్వాసికి బోధించవలసిన, విశ్వాసి 
అనుభవించే అనేకమైన బాప్తిస్మాలు ఉన్నాయి (V2) 6:2). 


15 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


రక్షించే బాప్తిస్మం ఒకటి ఉంది అది ఒక శరీరంలోకి బాస్తిస్మం, అది 1కొరింధీ12:13లో 
సేర్కొనబడింది. మనం (BY శరీరంలోకి పరిశుద్దాత్మచేత బాస్తిస్మం పొందాం. ఇది రక్షణ 
పొందినప్పుడు జరుగుతుంది. 


తర్వాత నీటి బాప్తిస్మం ఉంది, అక్కడ మనం నీటిలో బాప్తిస్మం పొందుకున్నాం. మనం వేరే 
విశ్వాసిచేత నీటిలో బాప్తిస్మం ఇవ్వబడాం. ఒక విశ్వాసి నీటి బాస్తిస్మాన్ని యేసు నామంలో 
(యేసుయొక్క అధికారంతో), తండి, కుమార, పరిశుద్దాత్మ నామంలో (మత్తయి 28:18-20) ఇస్తాడు. 
నీటి బాప్తిస్మం ప్రాధమికంగా మనం యేసుక్రీస్తు శిష్యునిగా ఉండడాన్ని ప్రకటించడం, ఆయన 
DOS మనకు గుర్తింపునివ్వడం. నీటి బాప్తిస్మం రక్షణ పొందిన తర్వాత ఎప్పుడైనా జరుగుతుంది. 


అలాగే పరిశుద్దాత్మ బాస్తిస్మం కూడా ఉంది. మనం పరిశుద్దాత్మలో యేను ద్వారా బాప్తిస్మం 
పొందాం (మత్తయి 3:11; అపా.కా. 1:5,8). ఈ బాప్తిస్మం శక్తి కోసం, శుదీకరణ కోసం. ఈ పుస్తకం 
అంశమైన పరిశుద్దాత్మ బాస్తిస్మం రక్షణ పొందిన తర్వాత ఎప్పుడైనా జరగొచ్చు లేదా అపా.కా. 10లో 
కొర్నేలీ ఇంటిలో జరిగినట్లు రక్షణ పొందే సమయంలోనే BSD). 


కాబట్టి ఈ మూడు బాప్తిస్మాల్లో, బాప్తిస్మం ఎవరు ఇచాారు, దేనిలోకి మనం బాప్తిస్మం పొందాం, 
బాప్తిస్మం యొక్క వుద్దేశం అనే వాటిల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి, 1కొరింథీ 12:13 క్రీస్తు 
శరీరంలోకి బాప్తిస్మాన్ని సూచిస్తుంది, అది పరిశుద్దాత్మలో బాప్తిస్మానికి భిన్నమైంది. 


భాషలు ఎందుకు? 


దేవుడు తెలియని భాషల్లో మాట్లాడడం లాంటి ఆత్మవరాన్ని రూపొందించినట్టు ఆలోదించడం 
చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఇక్కడ మనం ఆత్మ ద్వారా మనుషుల, దేవదూతల భాషల్లో 
మాట్లాడతాం (1 కొరింథీ 13:1). అలాగే దేవుడు దీనిని విశ్వాసి పరిశుద్దాత్మ బాప్తిస్మం పొందినప్పుడు 
బయలుపరిచే మొదటి వరంగా వాడడం కూడా ఆసక్తికర విషయమే. దేవుడు ఇలా ఎందుకు 
చేస్తున్నాడు? చాలామంది ఆలోచనలకి “ఇతర భాషల్లో మాట్లాడడం” అనేది అభ్యంతరకరంగా 
అనిపిస్తుంది. 


SQ ఈ ser) ae మనర- ఇతర భాషల్లో మాట్లాడడాన్ని హత్తుకోవాలి. మనం దేవుని 


నమ్ముతున్నాం. ఆయన జ్ఞానాన్ని నమ్ముతున్నాం. మన GPO అవగాహనకు మించి ఆయన్ని 
నమ్ముతున్నాం. కాబటి మనం కేవలం ఆయన పనిచేసే విధానాన్ని హత్తుకొని దానితో వెళుున్నాం. 


16 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


ఇక ఇతర వరాలన్నిటినీ కనుపరచడానికి, ఆయన్ని నమ్మి మన సొంత అవగాహనను 
విడిచిపెట్టడానికి ఇలాటి విశ్వాసం మరియు ఆమోదం అవసరం. అపుడే ఆయనయొక్క శక్తి 
వరముల ద్వారా వెళడౌతుంది. 


భాషల్లో మాట్లాడడం పరిశుద్దాత్మ బాస్తిస్మానికి బొజువా? 


భాషల్లో మాట్లాడడంలోని ప్రయోజనాల మీద మరింత సమాచారం కోసం, ఉచిత APC పచురణను 
దయచేసి చూడండి: apcwoorg/books లో ఉచితంగా డౌన్‌ లోడ్‌ చేసుకోడానికి 
అందుబాటులోవుంది. 


OMS పుస్తకంలో నమోదైన ఐదు సంఘటనల్ని పరిగణిస్తే, ఈ ప్రశ్నకు సమాధానం “అవును.” 
వాళ్ళు పరిశుద్దాత్మతో బాప్తిస్మం పొందినప్పుడు భాషల్లో మాట్లాడారు. ఇది ఎదురు చూచిన 
సాధారణమైన విషయమే. 


మరోపక్క, తొమ్మిది ఆత్మ వరాలు ఉన్నట్టు మనకి తెలుసు. కాబటి, ఒక విశ్వాసి ఆత్మతో బాస్తిస్మం 
పొందినప్పుడు, పరిశుద్దాత్యుడు భాషల్లో మాట్లాడడం మినహా, ఇతర SoS వేటినైనా 
ఎంచుకుంకే ఎంటి అనేది ఒక సాధారణంగా ప్రశ్న. మనం దీన్ని పూర్తిగా అంగీకరిస్తాం, అలాగే 
ఇది ఖచితంగా సాధ్యమేనని e990 చేసుకున్నాం. 


ఒక విశ్వాసి పరిశుద్దాత్మలో బాస్తిస్మం Hod, భాషల్లో మాట్లాడకుండా ఇతర వరాలను 
కనుపరచడం సాధ్యమేనా? అవును, సాధ్యమే. 


అయితే, విశ్వాసి ఆత్మవరాలు తొమ్మిదిటినీ పొందుకోవాలన్నదే మా గురి కాబట్టి, వాళ్ళు 
పరిశుద్దాత్మ బాప్తిస్మం కోసం (ప్రార్డించినప్పుడు, భాషల్లో మాట్లాడడం ఆశగించాలని, ఎదురు 
చూడాలని విశ్వాసుల్ని మేము ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాం. త్వరలోనే లేక కొంతకాలం తర్వాతైనా 
వాళ్ళు ఇతర భాషల్లో మాటాడడం మొదలుపెడతారు. మనం అక్కడ ఆగం. ఆత్మవరాలు 
తొమ్మిదింటినీ అత్యాసక్తితో కోరుకోవాలని మేము వాళ్ళని ప్రోత్సహిస్తాం. 


ఇతర భాషల్లో మాట్లాడమని విశ్వాసులందరినీ మనం ప్రోత్సహించవచుుు, ఎందుకంకే 
విశ్వాసులందరూ అలా చేస్తారని Day? మార్కు 16:17-18లో ప్రభువైన యేసు ఇలా అన్నారు: 
"నమ్మినవారి వలన ఈ సూచక (క్రియలు కనపడును; ఎవనగా, నా నామమున దయ్యములను 
వెళగొట్టుదురు; కొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనదేది 


17 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


త్రాగిననూ అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు 
స్వస్థతనొందుదురు...” 


పరిశుద్దాత్మతో బాస్తిస్మం పొందడానికి నేను “వేచి వుండాలా”? 


లేదు. మనం వేచి వుండవలసిన అవసరం లేదు. అవును, మనం విశ్వాసంతో (ప్రార్డించి, 
ఎదురుచూడాలి. కాని మనం చాలా రోజాలు “వేచి వుండనవసరం" లేదు. మొదటి 120 మంది 
విశ్వాసులు యెరుషలేములో పెంతుకొస్తు దినం వరకు వేచి ఉండవలసి రావడానికి కారణం 
ఎంటంకే దేవుడు ఆ Sad తన ఆత్మను కుమ్మరించడానికి నిర్ణయించాడు. ఆ తర్వాతి 
సందర్చ్పాల్లో (ప్రజలు పరిశుద్దాత్మ బాప్తిస్మం కోసం ప్రార్డించారు, అలా ప్రార్డించే సమయంలో 
పొందుకోడం మనం చూడవచుు. 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం పొందడానికి నామీద చేతులు ఉంచడం అవసరమా? 


అవసరం లేదు. ప్రభువైన యేను పరిశుద్దాత్మలో మనకు బాస్తిస్మం ఇస్తాడని గుర్తుపెట్టుకోవాలి. 
కాబట్టి ఆయన వేరొకరిని నీకోసం పార్దించడానికి వాడుకోవచు) లేదా మరొకరు నీ మీద చేతులుంచి 
ప్రార్షించకుండానే ఆయన నీకోసం దీన్ని చేయగలడు. నువ్వు పరిశుద్దాత్మలో బాస్తిస్మం 
పొందడానికి నీకోసమెవ్వరూ ప్రర్థించకుండానే వ్యక్తిగతంగా ప్రార్థించి విశ్వాసం ద్వారా 
పొందవచ్చు. DOBSON దినాన అలాగే కొర్నేలీ ఇంటివద్ద, వాళమీద ఎవ్వరూ 
చెతులుంచకుండానే పరిశుద్ధాత్ముడు దిగాడు. 


పరిశుద్దాత్మలో బాస్తిస్మం పొందడానికి ముందు నేను నీటిలో బాప్తిస్మం పొందడం 
అవసరమా? 


అవసరం లేదు. పౌలు మరియు కొర్నేలీ ఇంటి విషయంలోనూ మనం ఇప్పటికే చూసినట్టు, వాళ్ళు 
మొదట పరిశుద్దాత్మ బాస్తిస్మం పొంది, అ తర్వాత నీళ్ళలో బాస్తిస్మం పొందారు. సమరయలోను, 
ఎఫెసులో విశ్వాసుల విషయంలోనైతే మొదటిగా నీళ్ళల్లో బాప్తిస్మం పొంది ఆ తర్వాత ఆత్మలో 
బాస్తిస్మం పొందారు. కాబట్టి దేవుడు రెండు విధాలుగా పనిచేస్తాడు. 


18 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


భాషలు ఎల్లప్పుడూ అర్లమవాాలా? 


os 2లో పెంతుకొస్తు దినాన, వాళ్ళకి తెలిసిన భాషల్లో BHD ఆశ్చర్య కార్యాలను (పజలు 
విన్నట్లు మనకి తెలుసు. అ రోజున పరిశుద్దాత్మలో బాప్తిస్మం పొందిన 120 మంది విశ్వాసుల్లో 
కొంతమంది అర్లంకాని భాషల్లో మాట్లాడి ఉండవచ్చు, వీటిలో భూసంబంధమైన, పరలోక 
సంబంధమైన భాషలు ఉండో అవకాశాన్ని తీసివేయలేం. 120 మందీ అక్కడ ఉన్న ప్రజల 
భాషల్లోనే మాట్లాడారని చెప్పడం తప్పు. లేఖనాలు చెప్పింది ఏంటంకే అక్కడ ఉన్న ప్రతి 
ఒక్కరూ విషయాలను తమ భాషలో విన్నారు. అందువల్ల 120 మంది ఇతర భాషల్లో 
మాట్లాడినప్పుడు తెలియని వేరే భాషలు వాడిన అవకాశం లేకపోలేదు. 


అపాొ.కా. 2:7-11 

7 అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి -ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా? 

8 మనలో (ప్రతివాడు తాను HIS దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే. ఇదేమి? 

9 పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసాపొాతమియ, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియ, |ప్రగియ, 
పంపులియ, ఐగుప్తు అను దేశముల యందలివారు, 

10 కురేనే దగ్గర లిబియ ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా SH) Sard, యూదులు, 
యూదమత HIM, 

11 కేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట 
వినుచున్నామని చెప్పుకొనిరి. 


OPS? 10లోని,19లోని లేఖనాలు, వాళ్ళు పరిశుద్దాత్మలో బాస్తిస్మం పొందినప్పుడు, వాళ్ళందరూ 
అక్కడ వున్నవాళకి అర్గమయే; భాషల్లో మాట్లాడారని HO) Sor చెప్పలేదు. 


మరోప్రక్క, మనం భాషల్లో మాట్లాడినప్పుడు, మనుషులు లేక దేవదూతల భాషల్లో మాట్లాడవచుని 
(కొరింథీ 13:1) లేఖనాలు చెపున్నాయి. కాబటి, ఎవరూ అర్దం చేసుకోలేని భాషల్లో మనం మాట్లాడ 
గలమని ఇది ఖచిితంగా సూచిస్తుంది. అందుకే, అపోస్తలుడైన పౌలు మనం ఇతర భాషల్లో 
మాట్లాడేటపుడు “అతన్ని ఎవరూ అర్ధం చేసుకోరు” అని స్పష్టంగా చెప్పాడు. 


1కొరింధీ 13:1 


మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, పేమలేని వాడనైతే [BLA కంచును గణగణ 
లాడు తాళమునై యుందును. 


19 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


1కొరింధీ 14:2 
ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును 
గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకు చున్నాడు. 


లేఖనాల్లో చూసినట్టు, భాషల్లో మాట్లాడడం/ప్రార్డించడంలో చాలా రకాలు ఉపయోగాలు 
ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. వాటిలో ఇవి ఉన్నాయి: 


1. వ్యక్తిగత (POS, విజ్ఞాపన మరియు బలపడడం కోసం భాషలు: ఇది భాషలు మాట్లాడడంలో 
వున్న సర్వ సాధారణ పయాజనం,; విశ్వాసి భాషల్లో మాట్లాడినప్పుడు లేక పార్దించినప్పుడు 
అంతరంగ పురుషుడు బలపరచబడడం, దేవునితో నేరుగా మాట్లాడడం, ఇతరుల కోసం 
విజ్ఞాపన జరుగుతుంది (1కొరింధీ 14:2,4; రోమా 8:26-27). 

2. తర్పుమా కోసం భాషలు: ఒక సమావేశంలో ఒక విశ్వాసి భాషల్లో సందేశాన్ని ఇవ్వడానికి 
నడిపించ బడినప్పుడు తరుమా ఉంటుంది, తద్వారా పారల్గోన్నవాళ్ళందరూ eGo 
చేసుకుంటారు, బలపరచబడతారు (1కొరింథీ 14:5,13). 

3, అవిశ్వాసికి ఒక సూచకక్రియగా భాషలు: విశ్వాసి అక్కడవున్న అవిశ్వాసులకు అర్గమయే 
భాషలో మాట్లాడేందుకు ఆత్మ దేవుడు వీలుకలిిస్తాడు, ఫలితంగా వాళ్ళు (ప్రభువుని 
గురించిన నిజాన్ని వింటారు (1కొరింధీ 14:22; అపా.కా 2:7-11). 


కాబటి ఈ పశ్నకు సమాధానం ఎంటంకే, “లేదు, భాషలు ఎల్లప్పుడూ అర్థం చేసుకోవలసిన 
అవసరం లేదు.” 


20 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


4. పొందడానికి సూచనలు, [ప్రార్థన 


పరిశుద్దాత్మలో బాస్తిస్మం పొందడం అనేది దేవుని యొక్క స్వకార్యం. మనం దాన్ని తయారు 
చేయలేం లేదా (ప్రజలను ఇందులోకి బలవంతం లాగలేం. మనం ఏమి చెయుచుంకే దేవుని 
వాక్యం ఎమైతే చెపుందో దాన్ని ప్రజలకి నేర్పించవచు, ఆచరించగల సూచనలు కొన్నిటిని 
పంచుకోవచుు, ఆ తర్వాత [PSS చెయొచుు. దేవుడు తన వాక్య విషయంలో ఎల్లపుడూ 
నమ్మదగినవాడు, కాబటి తన వారికి బాప్తిస్మం ఇస్తాడు. దపిగొనిన వాళ్లమీద తన ఆత్మను ఆయన 
కుమ్మరిస్తాడు (యషయా 44:3). 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు యేసు కాబట్టి ఆయనవైపు చూడు 


యను పరిశుద్దాత్మలో మనకు బాప్తిస్మం ఇస్తాడని బైబిలు చెపుంది (మత్తయి 3:11). కాబట్టి, ఒకరు 
పరిశుద్దాత్మలో బాప్తిస్మం పొందడానికి పాస్టరు లేక దేవుని సేవకుని అవసరం లేదు! మనకు 
బాప్తిస్మం ఇవ్వమని, తన పరిశుద్దాత్మను కుమ్మరించమని, యేసుని SAD). ఆయన తన 
ఆత్మను కుమ్మరిస్తుండగా పరలోకపు భాషలు వస్తాయి. అహాకా. గంథంలో అదే జరిగింది- (ప్రజలు 
పరిశుద్దాత్మను పొందుకున్న ప్రతిసారి, అసాధారణమైనది ఏదో ఒకటి జరిగింది. వాళ్ళు భాషల్లో 
దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. 


నువ్వు ఒక విశ్వాసివి, నువ్వు ఇతర భాషల్లో మాట్లాడవచ్చు 


నువ్వు ఒక విశ్వాసిగా ఇతర భాషల్లో మాటాడవచ్చని గురుంచుకో పభువిెన యెసు: మీరు భాషలు 
మాట్లాడవచుని మార్కు 16:17-18 లో చెప్పాడు: “నమ్మినవారివలన ఈ సూచకశక్రియలు కనబడును; 
ఎవనగా, నా నామమున దయ్యములను వెళగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు; పాములను 
ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనదేది [ASSP అది వారికి హాని చేయదు, రోగులమీద 
చేతులుంచి నప్పుడు వారు స్వస్థత నొందుదురు.” 


21 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


విశ్వాసంతో అడుగువెయి$ 


ఆత్మయొక్క ITAA) మనం విశ్వాసం ద్వారా పొందుకుంటాం. ఇది ఆత్మ దేవుని వరం, ఈ 
వాగ్గానాన్ని పొందుకోడానికి నీకు కొద్దిపాటి విశ్వాసం GOB చాలు. 


గలతీ 3:13-14 

13 ఆత్మను గూరిిన వాగానము విశ్వాసము SOS HSS లభించునట్లు, 

14 అబాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, (క్రీస్తు మన కోసము శాపమై మనలను 
ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును MHS) -మానుమీద వేలాడిన ప్రతివాడును THA అని 
వ్రాయబడి యున్నది. 


భయాలన్నిటినీ త్రోసిపుచ్చు 


నువ్వు పొందుకోనున్న "SS" ఆత్మను గురించి భయపడవద్దు. నీకు పరిశుద్దాత్మలో బాస్తిస్మం 
ఇవ్వమని ప్రభువైన యేసుని ప్రార్గించి అడిగినప్పుడు, అలానే జరుగుతుంది. లూకా 11:11-13 లో 
ప్రభువైన యేసు: “మీలో తండియినవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా 
పామునిచుునా? గుద్దునడిగితే తేలు IX)? కాబటి మీరు చెడ్డవారై యుండియు, మీ పిల్లలకు 
మంచి యీవులనియ్య నౌరిగి యుండగా పరలోకమందున్న మీ తండి తన్ను అడుగువారికి 
పరిశుద్ధాత్మను ఎంతో నిశ్నృయముగా అనుగహించును!" అని చెప్పాడు. 








పశాంతంగా ఉండు, దేవుడిని AS చెయ్యమని నువ్వు 28 చాయ్యడం లేదు. 


పరిశుద్దాత్మ వరాన్ని పొందుకోడానికి నువ్వు దేవుడుని అడుక్కోవలసిన పనిలేదు, ఆయన చేతుల్ని 
వంచవలసిన పనిలేదు, గంటలకొధీ వేచివుండి, బతిమలాడి, ఏడి, కన్నీరు పెట్టవలసిన 
అవసరంలేదు. దేవుడు తన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి సిద్దంగా ఉన్నాడు. కేవలం 
అడిగి విశ్వాసంతో పొందుకో! నీకు ఉండవలసినదల్లా, యేసు మార్కు 11:24లో చెపినట్టు: “ప్రార్థన 
చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినౌల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి 
మీకు కలుగును.” ఇప్పుడు మరికొన్ని నిమిషాల్లో, నువ్వు (POMS, నువ్వు ఏదైతే అడుగుతావో 
దాన్ని అడిగిన క్షణంలోనే నువ్వు పొందుతావని నమ్ము. 


22 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


పరిశుద్దాత్మ భాషను ఇస్తాడు, కాని నువ్వు మాటాడాలి 


అపహపాొ.కా., 2:4 
అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అను గహించిన కొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. 


కింద ఇవ్వబడిన ప్రార్దన చేసిన తర్వాత, నీ నోటిని తెరచి ఏదివస్తే అది మాట్లాడు. నీ స్వరం నీ 
OSS DEBE పనిచేస్తాయి. పరిశుద్దాత్ముడు మాట్లాడడు. నువ్వు మాట్లాడడం చెయాలి. ఆయన 
భాషను మాతమే ఇస్తాడు. 


ఒక భాష OT శబ్దాల మేళవింపు 


భాష మాట్లాడడంలో కేవలం శబ్దాలు చేయడమే ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఈ 
శబ్దాలు అర్దమయ్యి, ఒక DOISDS క్రమాన్ని పాటిస్తాయో, ఆ భాషలో నువ్వు ఏమి చెపున్నావో 
దాని OTD) ఇతరులు తెలుసుకుంటారు. భాషలో మనం మనుషుల లేక దేవదూతల భాషలు 
మాట్లాడతాం. కాబట్టి పరిశుద్దాత్మ భాషను ఇస్తాడు శబ్దాలను అందిస్తాడు లేదా (ేరేపిస్తాడు); 
నువ్వు నీ స్వరానికి సంబంధ అవయవాలను వాడి శబ్దాలు చేయాలి. ఈ శబ్దాలు నువ్వు నేర్చుకొన్న 
భాషలోనివికాదు గనుక, ఈ శబ్దాలు నీ మనసుకి అర్దం కావు. మొదట్లో నీకు ఏవో వింతశబ్దాలు 
చేస్తునట్టు అనిపించవచ్చు. ఇవి తెలియని భాషలోని మాటలు (శబ్దాలు). ముందుకు వెళ్ళండి 
వాటిని వినిపించండి. విశ్వాసంతో అడుగు వేసినప్పుడు, మరిన్ని మాటలు రావడం 
మొదలాతుంది. 


ఒకసారి ఒక భాష మా[తమే 


నువ్వు ఒకేసారి రెండు భాషల్ని మాట్లాడలేవని MOoeySar. కాబట్టి, నీకు తెలిసిన సొంత 
భాషలో(ల్లో) ఏదీ మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దు. చాలా వేగంగా (పైజ్‌ ద erh" లేదా 
"హలెలూయ'” అని పదెపదే చెప్పే పయత్నం చేయొద్దు. అలా చేయవలసిన అవసరంలేదు. అవి 
ఆత్మ విడుదల చేయాలనుకున్న భాషయొక్క (పవాహాన్ని అడ్లుకుంటాయి. దాని బదులు, ప్రార్థన 
చేశావు కాబటి, కేవలం విశ్వాసపుటడుగు వేసి, కొత్త భాషలు మాట్లాడు. నువ్వు మాట్లాడతావని యేసు 
చెపాడు కాబట్టి, నువ్వు మాటాడగలవు! 


23 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


దేవుడు ఆత్మయొక్క మనస్సు అర్దంచేసుకుంటాడు (అన్ని భాషల్లో) 


నీ హృదయంలోకి చూసే దేవుడు, పరిశుద్దాత్మ నీ ద్వారా విడుదల చేసేదాన్ని odo 
చేసుకుంటాడు. 


రోమా 8:27 
మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క MAD) DS యెరుగును. ఏలయనగా ఆయన దేవుని 
చిత్త పకారము పరిశుద్దుల కొరకు విజాపనము చేయుచున్నాడు. 


నువ్వు మాట్లాడేది నీకు O80 కావడం లేదనే దాని గురించి చింతించవద్దు. అవోస్తలుడైన పౌలు 
అదే చెప్పాడు, ఆత్మలో ప్రార్డించినప్పుడు, పరిశుద్దాత్మ ద్వారా మన ఆత్మ (PGMS, మనం 
అర్థం చేసుకోవడం ఉండదు: “నేను భాషతో ప్రార్దన చేసినయెడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని 
నా మనసు ఫలవంతంగా ఉండదు” (1కొరింధీ 14:14). పరిశుద్దాత్మ నీ ద్వారా ఏదైతే విడుదల 
చేస్తున్నాడో దాన్ని దేవుడు G0 చేసుకుంటాడు, కావాల్సింది కూడా అదే. 


[POS 


నువ్వు పరిశుద్దాత్మ 2PQHYO అడిగి పొందడానికి ఓ చిన్న ప్రార్టన. ఆ తర్వాత విశ్వాసంతో ఒక 
అడుగు ముందుకి వేసి పరిశుద్దాత్మ నీకు BOIS భాషల్లో మాట్లాడు. 


పియమైన యేసు (ప్రభువా, నేను ఒక విశ్వాసిని. నాకు పరిశుద్దాత్మ బాప్తిస్మం ఇవ్వమని 
అడుగుతున్నాను, తద్వారా నీ కోసం సాక్షిగా ఉండడానికి శక్తిని పాందుకుంటాను. పరలోకపు SOLS, 
చివరి దినాల్లో చేస్తానని వాగ్గానం చేసినట్లు దయచేసి నా మీద నీ ఆత్మను కుమ్మరించమని యేసు 
నామమున అడుగుచున్నాను. వశ్వాసం ద్యారా పరిశుద్దాత్మ కుమ్మరింపుని పరిశుద్దాత్మ 
వరములన్నిటితో కలిపి ఇప్పుడు నేను పొందుతున్నాను. పరిశుద్దాత్మ ఇప్పుడు నా మీద ఉన్నాడు, 
ఆయన తన వరములన్నిటితో నాలో వసించుచున్నాడు. ప్రభువైన యేసూ, వందనాలు. నేను ఒక 
విశ్వాసిని కాబట్టి, ఆత్మ BOIS సామర్ధ్యం కొలది ఇప్పుడు నేను కొత్త భాషల్లో మాట్లాడుతున్నాను. 
నా జీవితం ద్వారా మిగిలిన ఆత్మ వరములన్నీ పారతాయని నేను ఎదురుచూస్తున్నాను. ప్రభువైన 
యేసూ, వందనాలు. పరిశుదత్మా స్వాగతం! 


పరిశుద్దాత్మ బాస్తిస్మం పొందారు కాబట్టి పరిశుద్దాత్మ వరములన్నిటి గురించి మీరు మరింతగా 
నేరుకోవాలని మేము ప్రోత)హిస్తున్నాం. తద్వారా ఆయన వరములన్నిటినీ [HSS HHO 
నిమిత్తం ఆత్మకు ఎలా Saws నేర్చుకోవచు. ఈ వరముల ద్వారా (ప్రజలకు సేవను, 


24 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


పరిచర్యను చేయవచు. నువ్వు శక్తివంతమైన సాక్షిగా ఉంటావు. యేసుక్రీస్తు 
మహిమపరచబడతాడు! 


25 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


5. నింపుదల, అభిషేకం, ఆత్మలో నడవడం 


విశ్వాసి బీవితంలో పరిశుద్దాత్ముని పనికి సంబంధించి కొత్త నిబంధనలో వేర్వేరు పదాలను, 
వ్యక్తీకరణలను మనం చూస్తాం. మనం ఉపయోగించే పదజాలంపె స్పష్టతను కొనసాగించడంలో 
సహాయ పడడానికి వీటిలో కొన్నిటిపై క్లుప్త వ్యాఖానాన్ని మేం అందిస్తాం. ఆ పదాలన్నిటికీ ఇది 
పూర్తి వివరణ కాదని దయతో గమనించండి. మనం వాటి గురించి మరో పుస్తకం కోసం కనిపెడదాం. 


మేడగదిలో 120 మంది పొందిన అనుభవం పరిశుద్దాత్మలో బాస్తిస్మంగా సూచించబడింది (esr 
1:5). వాళ్ళు పరిశుద్దాత్మతో నింపబడినట్ల్టు కూడా మనం గమనిస్తున్నాం (WSS? 2:4). మరలా, 
అపొస్తలులు సమరయలో విశ్వాసుల మీదకి పరిశుద్దాత్మ “దిగి రావాలని” |ప్రార్డించారు, వాళ్ళు 
పరిశుద్దాత్మను “పొందిరి” (OMS 8:16-17). అదేవిధంగా, కొర్నేలీ ఇంటిలో సమావేశమైన వాళు 
కూడా పేతురు |పసంగిస్తుండగా పరిశుద్దాత్మలో బాప్తిస్మం పొందారు (ఆపా.కా. 11:15-17). పరిశుద్దాత్మ 
వాళమీదకు "దిగాడు", “కుమ్మరింప” బడ్డాడు అపా.కా 10:44-45). కాబట్టి, విశ్వాసులు పరిశుద్దాత్మలో 
బాప్తిస్మం పొందినప్పుడు, అ సమయంలో వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఆత్మ వాళమీదకు 
దిగి వచాడు, అలానే వాళ్ళ మీద కుమ్మరించబడ్డాడు. ఒక విశ్వాసి పరిశుద్దాత్మలో బాస్తిస్మం 
పొందినప్పుడు జరిగే దానిని సూచించడానికి ఈ వ్యక్తీకరణాలన్నీ ఆమోదించదగినవే. 


ఒక బాప్తిస్మం, అనేక నింపుదలలు 


అపా.కా. గంధథంలో మనం గమనించేది ఏంటంకే, పరిశుద్దాత్మలో బాస్తిస్మం పొందిన ఆ విశ్వాసులే 
తరచుగా ఆత్మతో నిండినట్టు లేదా పరిశుద్దాత్మతో నిండినట్టు నివేదించబడింది: 


అపహపాొ.కా. 4:8 
సేతురు పరిశుద్దాత్మతో నిండినవాడై యిట్లనెను -ప్రజల అధికారులారా, పెద్దలారా, 


అపాొ.కా. 4:31 


వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను. అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని 
వాక్యము ధైర్యముగా బోధించిరి. 


26 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


అపాొ.కా. 6:3 
కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో 
ఎర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతము. 


అపాొ.కా. 6:5 

ఈ మాట జనసమూహమంతటేికి ఇష్టమైనందున వారు, విశ్వాసముతోను పరిశుద్దాత్మతోను నిండుకొనిన వాడైన స్తెఫను, 
ఫిలిప్పు, ప్రాకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నీకొలాసు 
అనువారిని ఎర్పరచుకొని 


అపాొ.కా. 7:55 
అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశము వైపు తేరిచూచి, దేవుని మహిమను యేను దేవుని 
కుడిపార్శ్సమందు నిలిచి యుండుటను చూచి 


అహపాొ,కా. 11:24 
అతడు పరిశుద్దాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. బహు జనులు (పభువు పక్షమున BE. 


అపాొ.కా. 13:9 
అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్దాత్మతో నిండినవాడై 


అపాొ.కా. 13:52 
అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్దాత్మతో నిండినవారైరి. 


అపొస్తలుడైన పౌలు ఆత్మ బాస్తిస్మము పొందిన (లేక ఆత్మతో నిండిన) విశ్వాసులకు తన పతికలు రాస్తూ వారిని ఆత్మతో 
నింపబడమనీ, ఆత్మలో నడుచుకోమనీ, ఆత్మలో జీవించమనీ ఆజ్ఞాపించాడు. 


ఎఫెసీ 5:18-21 

18 మరియు మద్యముతో మత్తులై యుండకుడి, దానిలో దుర్వాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై యుండుడి. 

19 ఒకనినొకడు కీరనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచురించుచు, మీ హృదయములలో 
ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, 

20 మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రిగింయున దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు 
చలీంచుచు, 


27 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


గలతీ 5:16,22-25 

16 నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచును నౌరవేర్చరు. 

22 అయితే అత్మ ఫలమేమనగా, పేమ, సంతోషము, సమాధానము, దీర్గశాంతము, దయాళుత్వము, మంచితనము, 
విశ్వాసము, సాతి SSN, ఆశానిగహము. 

23 ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేను సంబంధులు 

24 శరీరమును దాని యిచ్చలతోను దురాశలతోను సిలువవేసి యున్నారు. 

25 మనము ఆత్మననునసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనునరించి క్రమముగా నడుచుకొందము. 


అపోస్తలుడైన పౌలు ఆత్మ-బాస్తిస్మం (లేదా ఆత్మతో-నింపబడిన) విశ్వాసులకు రాస్తూ వాళ్ళని 
ఆత్మతో నింపబడాలని, ఆత్మలో నడవాలని, ఆత్మలో జీవించాలని ఉపదేశించాడు. 


మనం పరిశుద్దాత్మలో బాస్తిస్మం పాందినప్పుడు, ఆ క్షణంలోనే మనం నింపబడి 
అభిషేకించబడతాం. ఆత్మతో నిండి ఉండడం అనేది మనలో (ప్రతి ఒక్కరం విశ్వాసులంగా ఎలా 
జీవించాలో [ప్రభావితం చేసే మనలోని పరిశుద్దాత్మ యొక్క పని గురించి మాట్లాడుతుంది. ఇది 
మన నడకకు, ప్రవర్తనకు సంబంధించింది. అభిషేకించబడడం అనేది మనల్ని సేవకోసం 
శక్తిమంతుల్ని చేసే, మన పనిని ప్రభావితంచేసే పరిశుద్దాత్ముని కార్యానికి సంబంధించింది. కాబట్టి 
పరిశుద్దాత్మలో బాప్తిస్మం నింపుదలను, అభిషేకాన్ని ఇస్తుంది. బాప్తిస్మం పొందడం అంకే 
నింపబడడం, అభిషేకించబడడమే; అయితే ఒక విధంగా చెప్పాలంకే మనం ఈ రెంటినీ 
"చురుకుగా" ఉంచాలి. 


నింపబడి ఉండడం, ఆత్మలో నడవడం, జీవించడం 


Dd ఇవ్వబడిన లేఖనాల నుండి మనం చూస్తున్నట్టు, పరిశుద్దాత్మలో బాప్తిస్మం పొందినప్పుడు 
మనం నింపబడినప్పటికీ, మనం నింపబడుతూ ఉండాలి లేదా ఆత్మతో నింపబడి ఉండాలి. 
మనం నిరంతరం నింపబడుతూనే ఉండాలి. దీనికి కారణం ఆత్మకు శరీరానికి మధ్వ్యఉండే 
నిరంతర సంఘర్షణ (గలతీ 5:17). నేను శరీరాన్ని పైచేయిగా ఉండనిస్తే, నేను “తక్కువ పూర్ణమైన 
ఆత్మను కలిగి ఉన్నాను, OB, నా మీద ఆత్మ (పభావం ఆమేరకు క్షీణించింది లేక తగ్గింది. కాని 
నేను ఆత్మతో నింపబడి GOD, శరీరం అణచివేయబడుతుంది. మనం అత్మతో నింపబడి 
బీవించినప్పుడు, అవోస్తలుడైన పౌలు బోధించినట్టు “ఆత్మనుసారంగా నడచుట"” (గలతీ 5:16), లేక 
"'ఆత్మననుసరించి జీవించుట” (గలతీ 5:25)ను మనం చేస్తున్నట్లు. ఆత్మతో నింపబడిన వ్యక్తి 
శరీరం యొక్క పాపపు ఆశలను జయిస్తూ (గలతీ 5:16,24), జ్ఞానం, విశ్వాసం, కృతజ్ఞతతో నడుస్తూ, 


28 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


దేవుని స్తుతిస్తూ, లోబడి నడుస్తూ, ఆత్మ ఫలాలను కూడా కనుపరుస్తాడు (గలతీ 5:22-23). ఆత్మతో 
నింపబడడానికి, మన హృదయాలను మనం స్వచ్చంగా సేచ్చగా ఉంచుకోవాలి. పాపాన్ని 
ఒప్పుకొని, 1 యోహాను 179 ప్రకారం ఆయన శుదీకరణను Boos పొందుకో నువ్వు 
నొచ్చుుకున్నట్టు అనిపించిన వెంటనే క్రమను విడుదల చెయ్యి. నిన్ను నింపడానికి ఆత్మ BHA 
ఆహ్వానించు. నీ సర్వస్వాన్ని ఆయనకు లోపరచు. ఆయన్ని ఆహ్వానించు. ఆయనతో 
సహవాసంలో ఉండు. ఇది మనం ఆత్మతో నిండి ఉండడంలో “చురుగ్గా ఉండేలా, ఆత్మలో 
జీవించేలా, ఆత్మలో నడిచేలా సహాయపడుతుంది. 


అభిషేకింపబడి ఉండడం 


మనం ఆత్మలో బాస్తిస్మం పాందినప్పుడు, ఆత్మచేత అభిషేకం కూడా పాందుతాం. 
అభిషెకించబడడం OOD, దేవుడు HS ద్వారా చేయాలనుకున్నది చేయడానికి ఆత్మ మనకు 
శక్తినివ్వడం (లూకా 4:17-19; అపాొకా 10:38). మనం అన్నివేళలా క్రీస్తులో స్థిరంగా అభిే 
ఉన్నాము (2కొరిందీ 1:21). అయితే, మనం అన్ని వేళలా పనిచేయడంలేదు కాబటి, అభిషే 
అన్నివేళలా “చురుగ్గా” లేదు. ఎప్పుడైతే పరిశుద్దాత్మ మన మీద కదులుతూ మన ద్వారా _—_— 
చేయాలనుకున్న పని కోసం ఆయన శక్తిని విడుదల చేస్తాడో ఆ సమయంలో (నువ్వు 
చేయాలనుకున్న ప్రతిదానికీ దేవుని అభిషేకం ఉంటుంది), మనం అభిషేకించబడ్డామని చెప్తాం 
(అభిషేకం చురుగ్గా ఉంది). అభిషేకం 908 ఒక విశ్వాసి ద్వారా పత్యక్షమయే$ ఆత్మ యొక్క శక్తి. 
పరిశుద్దాత్మ దీన్ని మొదలుపెట్టడానికి కొన్ని సమయాలు ఉంటాయి. ఆయన మనమీద 
కదలాడుతాడు అప్పుడు మనం పనిచేయడం మొదలుపెడతాం. కొన్నిసారు మనం వని 
మొదలుపెడతాం, అప్పుడు అభిషేకం ప్రవహించడం Gar పనిచేయడం Rear 
పరిశుద్దాత్మ యొక్క వరాలు అనేవి [LOBOS పరిచర్య చేయడానికి పరిశుద్దాత్మయొక్క అభిషే 

(88) కనుపరిచే సాధనాలు (ఉపకరణాలు). అభిషేకంలో వివిధ రకాల అంతస్తులు ene 
మనం కొన్నిసార్లు ఇతర సమయాలకన్నా "ఎక్కువగా అభిషేకించబడతాం.” విడుదల చేయబడిన 
శక్తి యొక్క పరిమాణం, ఆ సమయంలో చురుకుగా వున్న అభిషేకానికి అనుగుణంగా ఉంటుంది. 


మనం నిరంతరం ఆత్మతో నిండి ఉండాలి. అదేవిధంగా, మనం సేవ చేస్తున్న (ప్రతిసారీ (దేవుడు 
మనల్ని పిలిచి చేయమన్న పనిని చేయాలి) అభిషేకం కింద కదలాలి. అందుచేత, ఈ కోణంలో 
చూస్తే, పరిశుద్దాత్మలో బాప్తిస్మం ఆరంభంలో ఉంటుంది, పునరావృతం అవుతుంది. మనం 
పరిశుద్దాత్మలో ఒకసారి బాస్తిస్మం పొందుతాం, కాని లెక్కలేనన్నిసార్సు తిరిగి నింపబడతాం. 


29 


పరిశుద్దాత్మలో బాప్తిస్మం 


బాహ్య C2) SO, అంతరంగ COB ASO 


గమనించండి, “ పై అభిషేకాన్ని”, " SHE అభిషేకాన్ని” తికమక చెయ్యదు. DB అభిషేకం అనేది 
సేవ చేయడం కోసం మనపై ఉన్న ఆత్మ. లోపటి అభిషేకం అనేది మనలోని ఆత్మ తన 
అంతరంగ కార్యాన్ని కొనసాగిస్తూ మనల్ని క్రీస్తు సారూప్యతలోకి మార్చడం. కాబటి 1యాోహాను 
2:20,27 విశ్వాసి లోపట జరిగే ఆత్మ కార్యాన్ని సూచిస్తుంది (అంకే అంతరంగ అభిషేకం). 


1యోహాను 2:20,27 

20 అయితే మీరు పరిశుద్దుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. 

27 అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింప నక్కరలేదు, 
ఆయన ఇచిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు, అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న [ప్రకారము గాను, 
ఆయన మీకు బోధించిన ప్రకారము గాను, ఆయనలో మీరు నిలచుచున్నారు. 


పభువైన యేసు SD) మనకు ఇచిన పరిశుద్దాత్మ బాప్తిస్మం గురించి చాలామంది విశ్వాసులకు 
తెలియదు. సరైన బోధన లేకవోవడం వలన కొంతమంది విశ్వాసులు పరిశుద్దాత్మ బాస్తిస్మం అంకే 
$290, అరవడం, కేకలు వేయడం, ఇతర విచిత్రమైన వ్యక్తీకరణలతో నిండిన సమావేశంగా 
(భమపడతారు. పరిశుద్దాత్మ బాప్తిస్మం యొక్క ఉద్దేశాన్ని, దాని శక్తిని వాళ్ళు Go చేసుకోరు. ఈ 
సాధారణ దేవుని వాక్య ధ్యానం పరిశుద్దాత్మ బాస్తిస్మం అంకే ఏంటో YO చేసుకోడానికి, ఆ తర్వాత 
దాన్ని మనకోసం పొందుకోడానికి ఉద్దేశించబడింది. పరిశుద్దాత్మ శక్తిని బయలుపరిచే ఒక అద్బుత 
పయాణానికి ఇది ఆరంభం. (HB విశ్వాసి పరిశుద్దాత్మలో బాస్తిస్మం పొందుకొని ఆ తర్వాత ఆత్మ 
వరములు FOSS ప్రయాణం చేయాలి; తద్వారా దేవుని శకి ప్రత్యక్షమౌతుంది, యేసు 
మహిమపరచబడతాడు! 


30 


ఆల్‌ పీపుల్‌ చర్‌తో భాగస్వాములు కండి 





ఆల్‌ పీపుల్‌ 5) ఒక స్థానిక సంఘంగా తన పరిధిని మించి ఇండియా అంతటా, ముఖ్యంగా 
ఉత్తర ఇండియా వరకు తన పరిచర్యను జరిగిస్తున్నది. మా ప్రతేక దృష్టి (ఎ) నాయకులను 
బలోపేతం చేయడం, (బి) సంఘాల్లోని యువతను పరిచర్యకు సిదపరచడం, (సి) క్రీస్తు శరీరమైన 
సంఘాన్ని వృదిపరచడం. యౌవనస్తుల కోసం అనేక శిక్షణా సెమినార్లు, శకైస్తవ నాయకుల 
కాన్పరెనులు సంవత్సరం అంతటా జరిగిస్తుంటాము. అవే కాక, విశ్వాసులను వాక్యంలో, ఆత్మలో 
బలోపేతం చేయాలనే లక్ష్యంతో వేల సంఖ్యలో మా ప్రచురణలు QOAWS, ఇతర భారతీయ 
పాంతీయ భాషల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. 


ఒకేసారి లేక (ప్రతి Ser క్రమంగా కొంత కానుక పంపించడం ద్వారా మాతో ఆర్థికంగా భాగస్వాములు 
కావలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మన దేశంలో జరుగుతున్న ఈ గొప్ప పరిచర్యకు 
సహాయంగా మీరు పంపే కానుక ఎంత అయినా కృతజ్ఞతతో స్వీకరించ బడుతుంది. 





మీరు మీ కానుకని చెక్కు ద్వారా లేక బ్యాంక్‌ డ్రాఫ్ట్‌ ద్వారా, “ఆల్‌ పీపుల్స్‌ చర్‌, బెంగళూరు" 
DOS మా ఆఫీసు అడసుకు పంపించవచ్చు. లేక నేరుగా బ్యాంక్‌ (టాన్స్‌ఫర్‌ ద్వారా మా బ్యాంక్‌ 
ఎక్కొంట్‌లో జమ చేయవచు. 





గమనిక: ఇండియాలోని బ్యాంక్‌ ఎక్కౌొంట్‌ల ద్వారా పంపే కానుకలను మాతమే ఆల్‌ పీపుల్‌ చర్చ్‌ 
స్వీకరించగలదు. మీరు మీ కానుక పంపేటప్పుడు మీకిష్టమైతే DDD పరిచర్యలో ఏ విభాగంలో 
దానిని వాడాలని మీరు కోరుతున్నారో దానిని మాకు తలియజేయవచుు. ఇతర వివరాల కోసం 
దయచేసి మా వెబ్‌సైట్‌ apcwo.org/give లో చూడవచు. 


మీకు వీలైనప్పుడల్లా మాకోసం, మా పరిచర్య కోసం పార్టించడం మరచిపోవద్దు. 
మీకు యో కృతజ్ఞతలు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక! 


FREE PUBLICATIONS 


A Church in Revival* Offenses—Don't Take Them 

A Real Place Called Heaven Open Heavens* 

A Time for Every Purpose Our Redemption 

Ancient Landmarks* Receiving God's Guidance 

Baptism in the Holy Spirit Revivals, Visitations and Moves of God 
Being Spiritually Minded and Earthly Wise Shhh! No Gossip! 

Biblical Attitude Towards Work Speak Your Faith * 

Breaking Personal and Generational The Conquest of the Mind 

Bondages The Father's Love 

Change* The House of God 

Code of Honor The Kingdom of God 

Divine Favor* The Mighty Name of Jesus * 

Divine Order in the Citywide Church The Night Seasons of Life 

Don't Compromise Your Calling* The Power of Commitment* 

Don't Lose Hope The Presence of God 

Equipping the Saints The Redemptive Heart of God 
Foundations (Track 1) The Refiner’s Fire 

Fulfilling God's Purpose for Your Life The Spirit of Wisdom, Revelation and 
Gifts of the Holy Spirit Power* 

Giving Birth to the Purposes of God* The Wonderful Benefits of speaking in 
God Is a Good God Tongues 

God's Word—The Miracle Seed Timeless Principles for the Workplace 
How to Help Your Pastor Understanding the Prophetic 
Integrity Water Baptism 

Kingdom Builders We Are Different* 

Laying the Axe to the Root Who We Are in Christ 

Living Life Without Strife* Women in the Workplace 

Marriage and Family Work Its Original Design 

Ministering Healing and Deliverance 





PDF versions of all the above books are available for free download from our church website at 
apcwo.org/books. Many of these books are also available in other languages. To request your free copy 
of these books, please send an email to bookrequest@apcwo.org 


*Available only as PDF 


Also visit our church website for free Audio and Video sermons, Sermon notes (apcwo.org/sermons), and 
many other resources you can use. 


ఒక వారాంతపు స్కూలుకు హాజరు SOC 


విశ్వాసుల్ని వారి జేవితంలో పరిచర్యలో కొన్ని (ప్రతేేకమైన రంగాల్లో శిక్షణనిచి), వారిని 
HOOD) చేయడానికి బెంగళూరులో మేము నడిపించే వారాంతపు స్కూలులు 
ఉద్దైెశించబడ్డాయి. అందరి సౌకర్యార్థం ఇవి [HB శనివారం ఉదయం 9.00 నుండి 
సాయం|[తం 6.00 గం.ల వరకు జరిపించబడతాయి. ఈ వారాంతపు స్పూలులో చెరి, 
శిక్షణ పొందడం ద్వారా పరిచర్యకు సంసిద్ధం కావాలనే ఆసక్తి ఉన్న ఆ యా 
డినామినేషన్‌ లకు చెందిన సంఘాలలోని విశ్వాసులకు ఇవి తెరచి ఉంచబడ్డాయి. 
పసుుతం నడిపించబడుతున్న వారాంతపు స్కూలుల జాబితా ఈ కింద ఇవ్వబడింది. 


© (WADIA పరిచర్య వారాంతపు స్కూలు 

© స్వస్థత, విడుదల పరిచర్య వారాంతపు స్కూలు 

© ఆత్మవరములు పరిచర్య వారాంతపు స్కూలు 

© |పార్గన, విజ్ఞాపన పరిచర్య వారాంతపు స్కూలు 

© అంతరంగ పవితత గురించిన వారాంతపు స్కూలు 

© బీవనశెలి సువార్తీకరణ గురించిన వారాంతపు స్కూలు 

© DA చెస్తున్న దేవుడు గురించిన వారాంతపు స్కూలు 

© నగర పరిచర్యలు, MOA WAS గురించిన వారాంతపు స్కూలు 
© (క్రైస్తవ విశ్వాన సిద్దాంత సమర్ధన గురించిన వారాంతపు స్కూలు 


వివరాల జాబితా కోసం మా వెబ్‌ సైట్‌ apcwo.org/weekendschool లో వెదకండి. 


ఒక |కైస్త్రవ నాయకుల సదస్సును ఎర్పాటు చయండి 


శైస్తవ పరిచర్వలో నిమగ్నమైన పాస్టర్లు, స్థానిక సంఘ నాయకులు, [ENS సంసల అధినేతలు, 
ఇంకా ఇతరులకు ఆల్‌ పీపుల్‌ H5) ఆత్య్మాభిషేకంతో నిండిన శిక్షణను, వనరులను 
అందిస్తుంది. ఆత్య్మాభిషేకంతో కూడిన బోధన, ఆత్మ నడిపింపుతో పరిచర్య, వనరుల 
సమకూరు మా(తమే కాక, సభ్యులతో మా బృందాలు వ్యక్తిగత పరిచయం ఏర్పరచుకొని, 
చర్చలు సాగిస్తాయి. ఒక్కొక్క [BQS నాయకత్వ సదస్సు 2 లేక 3 రోజుల పాటు ఒక నిర్ధిష్టమైన 
అంశంపై జరుపబడతాయి. అందులో పాల్గోనేవారంతా నవీకరించబడి, బలోపేతం చేయబడి, 
వారి పరిచర్యలో మరింత Ward సహితంగా, సమర్గవంతంగా పని చేయడానికి సంసిద్దం 
చేయబడతారు. ఈ |కైస్తవ వాయకత్వ సదస్సులు సాధారణంగా ఒక స్థానిక సంఘం, లేక 
పరిచర్య, ఒక మిషన్స్‌ VOY, లేక డినామినేషన్‌ ప్రధాన కార్యాలయం ద్వారా సంఘాలకు, 
పాస్టర్లకు వారి వారి ప్రాంతాల్లో జరిపించ బడతాయి. దానిని ఏర్పాటు చేసిన YoY ఈ HSN) 
యొక్క ఖర్చులను భరించడం, పాల్గోనేవారిని ఆహ్వానించడం వంటి పనుల్ని Baran. ఆల్‌ 
పీపుల్‌) 058) తన పరిచర్య బృందాన్ని పంపి ఆ [కైస్తవ నాయకుల సదస్సుకు హాజరైనవారికి 
అవసరమైన శిక్షణను అందిస్తుంది. 


మా బృందాలు సాధారణంగా శిక్షణ నిచ్చే కొన్ని అంశాలు: 


* ఉద్దేవాలు, దేవుని దర్శనాలు, ఆయన కదలికలు 

© ఆయన సన్నిధి, మహమ 

© Tras నిర్మాణకులు [దేవుని రాజ్యం, రాజు నిర్మాణం) 

© చదునుపదేశం 

© దేవునిగృహం 

© అపాస్తలిక, పవచనాత్మక పరిచర్య 

© స్వగత, విడుదలకైన పరిచర్య 

* అత్మవరాలు 

* ఎవాహం, కుటుంబం 

© పరిశుద్దులను బలోపేతం చేయడం, బహిరంగ Hered రూపాంతరీకరణ 


మరింత సమాచారం కోసం, శకైస్తవ నాయకత్వ సదనుుల ఇతర అంశాల కోసం మా వెబ్‌ సైట్‌ 
apcwo.org/CLC ని దర్శించండి. 


శకైస్తవ నాయకత సదస్సును ఎర్పాటు, దాని గురించిన ప్రణాళిక కోసం మా ఇమెయిల్‌ 
contact@apcwo.org § వాయండి. 





ఆల్‌ పీపుల్‌) చర్‌) గురించి 


ఆల్‌ పీపుల్స్‌ చర్చ్‌ (ఎపిసిలో బెంగళూరు నగరంలో మేము ఉప్పుగా, వెలుగుగా ఉంటూ, 
ఇండియా దేశానికీ, ఇతర [ప్రపంచ దేశాలకూ ఒక స్వరంగా పనిచేయాలని మా దర్శనం. 


ఎపిసి లో సంపూర్ణమైన, రాజీపడని దేవుని వాక్యాన్ని పరిశుద్దాత్మ అభిషేకం, నడిపింపు ద్వారా 
అందించాలన్నది మా దృఢమైన తీర్మానం. మధురమైన సంగీతం, సృజనాత్మకమైన బోధన, 
అత్యంత నైపుణ్యంతో కూడిన వాదనలు, సమకాలీన పరిచర్య విధానాలు, అత్యాధునిక 
సాంకేతిక నొపుణ్యం, ఇవేవీ దైవాభిషేకంతో, పరిశుద్దాత్మ సూచనలతో, ఆశ్చర్యకార్యాలతో, 
సూచకక్రియలతో, పరిశుద్దాత్మ వరాల కుమ్మరింపుతో (కొరింథీ 2.45, VD 2.3,4) కూడిన వాక్య 
పకటనకు ప్రత్యామ్నాయాలు కానేరవని మేము నమ్ముతున్నాము. మా ప్రధానాంశం యేను ! 
మా వస్తువు BNA వాక్యం ! మా విధానం పరిశుద్దాత్మ శక్తి! మా భారం [ప్రజలు ! మా గమ్యం 
క్రీస్తులోకి పరిపక్వత | 


మా ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో మా 
కార్యాలయాలు ఉన్నాయి. ఆల్‌ పీపుల్‌) చర్చ్‌బాంచిలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే 
సమాచారం కోసం మా వెబ్‌సైట్‌ wwwapcwo.ord/locations. చూడండి, లేక 
contact@apcwo.org. 8 ఒక ఇమెయిల్‌ పంపండి. 





నిన్ను [WaAWWS) దేవుడు నీకు తెలుసా? 


సుమారు 2000 సంవత్సరాలకు ముందు, దేవుడు ఈ లోకంలోకి ఒక మనిషిగా వచ్చాడు. ఆయన 
DO యేసు. ఆయన పరిపూర్ణంగా పాపరహిత జీవితాన్ని జీవించాడు. యేసు శరీరధారియిన 
దేవుడు కాబట్టి, ఆయన చెప్పినవన్నీ, చేసినవన్నీ మనకు దేవుణ్ణి బయలుపరిచాయి. ఆయన 
మాటాడిన మాటలు సాక్షాత్తు దేవునివే. ఆయన చేసిన పనులన్నీ దేవుని కార్యాలే. యేసు 
భూమిమీద అనేక అద్బుతాలు చేశాడు. ఆయన రోగులను, శ్రమలో ఉన్నవారిని బాగుచేశాడు. 
ఆయన గుఢివారి కన్నులు తెరిచాడు, చెవిటివారికి వినికిడినిచ్చాడు, కుంటివారిని 
నడిపించాడు, [HE విధమైన వ్యాధిని, రోగాన్ని స్వస్థపరచాడు. FO రొప్టిలను అత్యధికంగా చేసి 
ఆకలితో ఉన్నవారిని అద్బుతంగా పోషించాడు, తుపానులను అణచాడు, ఇంకా అనేక 
అదుతకార్యాలు చేశాడు. 


ఈ కార్యాలన్నీ దేవుడు మంచి దేవుడనీ, ప్రజలు బాగుండాలని, సంపూర్ణులుగా, ఆరోగ్యంగా, 
సంతోషంగా ఉండాలని కోరేవాడనీ బయల్పరుస్తున్నాయి. దేవుడు ప్రజల అవసరాలు 
తీర్చాలని కోరుతున్నాడు. 


కాబటి దేవుడు మానవునిగా మారి మన లోకంలోకి రావాలని ఎందుకు నిర్ణయించుకుంటాడు? 
యేసు ఎందుకు వచ్చాడు? 


మనందరమూ పాపం చేసి, మనల్ని సృజించిన దేవుని యెదుట అంగీకృతం కాని పనులు 
చేశాము. పాపానికి పర్వవసానాలుంటాయి. పాపం దేవునికి మనకు మధ్య దాటలేని గొప్ప 
గోడలాగా ఉంది. పాపం దేవుని నుండి మనలను వేరుచేస్తుంది. మనలను OHYQoDS వానిని 
ఎరుగకుండా, ఆయనతో అర్ధవంతమైన అనుబంధంలో ఉండకుండా అడ్లుకుంటుంది పాపం. 
కాబట్టి మనలో అనేకులు ఈ ఖాళీని అనేకమైన వాటితో నింపుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. 


మన పాపానికి మరొక ఫలితం, దేవుని నుండి శాశ్వతంగా వేరుకావడం. దేవుని న్యాయస్థానంలో 
పాపానికి BE మరణం. మరణం OOD దేవునితో నిత్యమూ వేరై నరకానికి వెళ్ళడం. 


కాని శుభవార్త ఎమిటంళకే, మనం పాపం నుండి విడిపించబడి BSA దగ్గరకు వెళ్ళగలం. 
"పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు 
యేసు నందు నిత్యజీవము" అని బైబిల్‌ చెబుతుంది (రోమా 6:23). తాను సిలువ మీద 
మరణించినప్పుడు, సర్వలోక పాపముల కోసం యేను వెల చెలించాడు. మూడురోజుల తర్వాత 
ఆయన తిరిగి లేచినప్పుడు, తనను తాను సజీవునిగా అనేకులకు కనపరచుకొని, తెరిగి 
పరలోకానికి వెళ్ళాడు. 


దేవుడు పేమ, దయగల దేవుడు. ఏ ఒక్కరూ నరకంలో నశించిపోవడానికి ఆయన ఇష్టపడడు. 
అందుకే ఆయన వచ్చాడు. మానవ జాతికంతటికీ పాపం నుండి, దాని నిత్వరిక్ష నుండి విడుదల 
కోసం మార్గాన్ని ఏర్పరచడానికి. ఆయన పాపులను రక్షించడానికి వచాాడు- నీవంటి, నావంటి 
వారిని పాపము నుండి, నిత్వమరణం నుండి విడిపించడానికి. 


ఈ ఉచితమైన పాప క్షమాపణ పొందడానికి, మనం ఒక్క పనిచేస్తే చాలని BAS చెబుతుంది- 
పభువైన యేసు (BM సిలువపై చేసిన కార్యాన్ని స్వీకరించి, పూర్ణహృదయంతో 
ఆయనయందు విశ్వాసముంచడం. 


"ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ 
హాొందును”" (అహా.కా. 10:43). 


"యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ 
హృదయమందు విశ్వసించిన యొడల, నీవు రక్షింపబడుదువు" (రోమా 10:9). 


నీవు కూడా (ప్రభువైన యేసు శ్రీస్తునందు విశ్వాసముంచితే, నీ పాపములకు క్షమాపణ, HO 
హాందవచుు. 


పభువైన యేసు క్రీస్తులో, ఆయన నీ కోసం సిలువపై చేసిన కార్యంలో విశ్వాసముంచడానికి 
నిర్ణయం తీసుకోవడానికి సహాయపడే చిన్న ప్రార్థన కింద ఉంది. యేసు నీ కోసం చేసినదాన్ని 
నీవు స్వీకరించినట్లు ఒప్పుకోవడానికి, నీ పాపక్షమాపణ, HHA పొందడానికి ఈ (ప్రార్థన 
సహాయ పడుతుంది. ఈ |ప్రార్గన కేవలం సూచనాత్మకం మా।తమే. నీ సొంత మాటలలో కూడా 
సేవ [పాధించవచున' 


(వీయనైున యేను ద్రభువా Do DEVIR నాకోనం చౌనీన కార్యాన్ని ఈ రోజా నోను eGo 
బనుకున్నాను. Da) నాకోనం మరణభంచాన్ర, చీ (వకనమైన రకొన్ని నాకోసం చిందించి, Dav 
EMIS పొందోలా నా TOM వరిహోరం DOW, JS చికాశయుంచోవాడు బారి 
పొబాలకు క్రోమావణ పొందుతారని BOO చాబుతుంది. 


నోడు నీలో దిణానముంబుడానికి DoS) నిలువవె నా PHO కోనం మరణించి, తిరిగి లోదానని 
భమ నిన్ను న్వేీకరింబడానికి TD నిర్గయించుకుంటున్నాను. నా నతిియల SO) నన్ను 
నోను CFO) కోలోను మరొక మానన్రుడెనడూ నన్ను రొంచలెౌడని నౌోనారుగుదుయు. నా 
పాపాలకు క్షమావణ నాకై TAD SOPBOVE OND. 


ఈ రోజూ Dad) నా కోనం VOGOTSA, నా పాపాలకు చరిహాోరం దాలించాననే, మరణం FOD 
తిరిగి GETS), నా PISAVON నమ్మి నానొోతలో ఒవ్రుమంటున్నాయు, DD చిశూనంతో నా 
పాపాలకు క్రమావణయ, పావజుథిని న్వీకరిన్రున్నాను. 


యేనూ A పోతాలు ! నిన్ను డేమింబుడానికి నిన్ను మరింతగా ఎరగడానికి OM 
గయమ్యకణునిగా జోబింబడానిక నాకు గహోయం బోయి ఆమేన్‌. 


ఆల్‌ పీపుల్‌) చర్‌) 
BAS కాలేజీ & DALY శుయినింగ్‌ సెంటర్‌ 





Bible College 


&M 4 ks COL 


BOS కాలేజీ & WALQ శుయినింగ్‌ సెంటర్‌ (ఎపిసిబిసి, బెంగళూరు, ఇండియా ఆత్మనింపుదల, 
ఆత్మాభిషేకంతో కూడిన ఆచరణాత్మక శిక్షణను అందిస్తూ, విద్యారులను పరిశుద్దాత్మ యొక్క అసామాన్యమైన 
శక్తితో; స్వచమైన సిద్దాంత (ప్రాతిపదికతో, మేధోపరంగా ఉతేజితమైన దేవుని వాక పఠనంలో శిక్షణ నిస్తుంది. దైవ 
స్వభావనిర్మాణం, SBS దేవుని వాక్య బోధన, శక్తివంతమైన సూచనలు, ఆశ్చర్య కార్యాలు, సూచకక్రియలు - 
ఇవన్నీ ప్రభువుతో మనం కలిగి ఉండే సన్నిహిత సంబంధంలో నుండి పవహిస్తాయని మేము నమ్ముతాము. 


DDD బైబిల్‌ కాలేజీలో స్వచ్చమైన బోధన మాతమే కాక ఆచరణాత్మకమైన దేవుని (Drow, పరిశుద్దాత్మ 
అభిషేకం, ఆయన నన్నిధిని, దేవుని సహజాతీత కార్యాలను గురించి నొక్కి చెప్పుబడతాయి. అనేకమంది యువతీ 
యువకులు ఇక్కడ శిక్షణ పొంది, తమ జీవితాలలో దేవుని పిలుపును సంపూర్తి చేయడానికి బయటికి పంపబడ్డారు. 


మేము అందించే Sto Jen 


సర్టిఫికెట్‌ ఇన్‌ Aro & క్రిస్టియన్‌ DALY (సి.టిహెచ్‌.) లో ఒక సంవత్సరం కోరు 
డిప్లొమా ఇన్‌ థియాలజేీ & క్రిస్టియన్‌ DALY (డి.టిహెచ్‌) లో రెండు సంవతరాల కోరు 
బేచిలర్‌ AS AAO & క్రిస్టియన్‌ MALY (బి.టిహెచ్‌) లో మూడు సంవత్సరాల కోరు) 


వారం అంతా నోమవారం నుండి శుక్రవారం వరకు ఉ. 9.00 నుండి మ. 1.00 వరకు కొసులు జరుగుతాయి. Wasorr 
ఉండేవారు, వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నవారు, గృహిణులు ఈ SHS హాజరై ఆ తరవాత మ. 1.00 నుండి తమ 
పనులకు వెళవచుు. ఇక్కడే నివాసం ఉండాలని కోరే యువతీ యువకులకు ప్రత్యేకమైన హాస్టల్‌ SHB సౌకర్యం 
ఉంది. వారం దినాల్లో మధ్యాహ్నం 2 గం. నుండి 5 గం. వరకు విద్యార్గులు ఫీల్డ్‌ వర్క్‌లో, ప్రతేకమైన సెమినార్లు, 
ప్రార్థన, ఆరాధన సమయాల్లో పాల్గొనేలా కార్యక్రమం ఉంటుంది. బయటి నుండి వచ్చే విద్యారులకు మధ్యాహ్నం 
కాసులు ఐచిికం. వారాంతంలో |ప్రతి విద్యార్థి ఆయా స్థానిక సంఘాల్లో పరిచర్య చేయడానికి ప్రోత్సాహం 
అందిస్తాం. 


ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికీ, కాలేజీ, కార్యక్రమాలు, (ప్రవేశం విధి విధానాలు, బోధనా రుసుము మొదలైన 
వాటిని తెలుసుకోడానికీ, దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్‌ చేసుకోడానికి మా వెబ్‌సైట్‌ apcwobiblecollege.org ని 
దర్శించండి. 


\ 


\ 
PH 


ఎపిసి-బిసి నేషన్స్‌ అనోసియేషన్‌ ఫర్‌ (gv Xe 


థియలాజికల్‌ ఎ క్రిడికేషన్‌ (నాటా) fat 5) 


ద్వారా గుర్తింపు పొందినది See 


SS 


2, 










ఇ. 


a 
SSNS ASSO 
ఇ 
\ <2 vid 
Se 


చాలా మంది విశ్వాసులకు ప్రభువైన యేసు క్రీస్తు మనకు 
ఇవ్వడానికి వచ్చిన పరిశుద్ధాత్మలో బాప్తిసం గురించి 
తెలియదు. సరైన అవగాహన లేకపోవడం చేత కొంతమంది 
విశ్వాసులు పరిశుద్దాత్మ బాప్తిస్మం అంటే ఎదో పెద్ద శబ్దాలు, 


అరుపులు, వణకడం లాంటి భయం గొలిపే అనుభవాలు 
అని భావిస్తారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క ఉద్దేశం, 
దాని శక్తిని వారు అర్థం చేసుకోలేరు. దేవుని లేఖనం లోని 
ఈ చిన్న పుస్తకం పరిశుద్దాత్మ బాప్తిస్మం అంటే ఏమిటో 
మనం తెలుసుకోడానికీ, ఆ తరవాత దానిని పొందేలా 
సహాయం చేయడానికీ ఉద్దేశించబడింది. పరిశుద్ధాత్మ శక్తీ 
వెల్లడి కావడం కోసం ఒక అద్భుతమైన పయనానికి ఇది 
ఒక ప్రారంభం. ప్రతి విశ్వాసీ తప్పనిసరిగా పరిశుద్ధాత్మ 
బాప్తిస్మం పొందడం ద్వారా ఆత్మ వరాల విడుదలకు ఒక 
సాధనంగా మారాలి. ఆ విధంగా దేవుని శక్తీ 
ప్రత్యక్షపరచబడి యేసు మహిమపరచ బడతాడు! 


ఆశిష రాయిచూర్‌ 


All Peoples Church & World Outreach 
# 319, 2nd Floor, 7th Main, HRBR Layout, 

2nd Block, Kalyan Nagar, Bangalore 560 043 
Karnataka, INDIA 


Phone: +91-80-25452617 
Email: contact@apcwo.org 
Website: apcwo.org 





